సంకలనం 





అన్నమయ్య సంకీర్తన స్వరమాలిక 
ఐబ్వతీయ భాగము 


పర్యవేక్షణ 
డా। మేడసాని మోహన్‌ 
డైరెక్టర్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
తి.తి.దేవస్థానములు, తిరుపతి 


సంకలనం 

డాఃకె.వాజి 

పరిశోధకులు 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌, తి.తి.దే.,తిరుపతి. 





ప్రచురణ 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


తిలషితటుంగి. ఆ462౬0404 5444841164 
(వ4గ11) 


00/7౬/66 ర)/ 
90౧ గ ౪2౧0 114. ౧౧౦. 


1.1.0. గ౧6|81069 £601102ఇ4009 56గ69 [10 : 784 


అీ॥ ౧౮౧18 ౧6౭6౧/8౭6 


10. ౯౫౪౬640౧: ౮౮౧6, 2008. 


000185: 1,000 - 


నిటలి/నగింర 5/: 

51/1 గ గగనంగా 146., 
౬66001౪6 ౦గ081 

00212 1౯09౭ 0౪౭౩02౧4౧౨, 
1040441 -- 517 507. 


“౧/66 2౧. 
[000212 ౧100084 0౭904౧2౧౫౩ ౧656, 
104924 -- 517 507 











మనవి 


సిరుల మించినయబట్టి శ్రీేంకటేశ్వరుని 

మరిగి కొల్చిన మాకు మరి చింతలేలా ॥ అని ఆచంచలమైన 
ఆత్మవిశ్యానంతో శ్రీ వేంకటేశ్వరుని కీర్తించి తరించినవాడు తాళ్లపాక 
అన్నమాచార్యులు. పల్లవి, చరణాలతో కూడిన పదకవితకు తెలుగువాజ్బ్యయ 
చరిత్రలో సుస్టిర స్టానం కల్పించి 'పదకవితాపితామహుడు' అని కీర్తిపొందినాడు. 
శ్రీశ 15 శతాబ్దంలో రచింపబడిన అన్నమాచార్యుల సంకీర్తనలు రాగిరేకులపై 
చెక్కబడి తిరుమల ఆలయంలో తాళ్లపాక అరలో భద్రపరచబడినాయి. తిరుమల 
తిరుపతి దేవస్థానానికి పెన్నిధిగా లభించిన ఈ కీర్తనలను లోకవ్యాప్తం చేయడానికి 
గడచిన కొన్ని దశాబ్దాలుగా ఎ ఎన్నోదళల్లో కృషి చేయబడినది. తి.తి.దే. చే 1978 
సంవత్సరంలో అన్నమాచార్య ప్రి ప్రాజక్ట్‌: స్థాపించి అన్నమాచార్య సంకీర్తనల ప్రచార 
యజ్ఞానికి శాశ్ళతరూపకల్పన గావీంచబడినది. అన్నమాచార్య సంకీర్తనలను 
ప్రచారం, ప్రచురణ, క్యాసెట్స్‌ రికార్టింగ్స్‌ద్వ్యారా జనబాహుళ్యంలోనికి తీసుకొని 
వచ్చింది. భక్తిభావవిలసితాలైన తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలను ప్రఖ్యాత 
సంగీత కళాకారులచేత, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచేత గానం చేయించి 
క్యాసెట్స్‌గా తి.తి.దే. రూపొందించింది. ఈ క్యాసెట్స్‌ బహుళ ప్రజాదరణ పొందబడి 
అన్నమాచార్య సంక్షీర్సనలు విశ్శవ్యాప్తి చెందుటకు ఇతోధికంగా తోడ్పడినవి అనుట 
అతిశయోక్తికాదు. ఈ నేపథ్యంలో తి.తి.దే.చే క్యాసెట్స్‌గా రూపొందించబడిన 
తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనల సాహిత్యాన్ని పుస్తకరూపంగా భక్తాదులకు, 
సంగీత ప్రియులకు అందిస్తే బహుళ ప్రయోజనకరంగా వుంటుందని భావించాం. 
తి.తి.దే. అమృతోత్సవాల సందర్భంగా “అన్నమయ్య సంకీర్తన స్వరమాలిక 
ద్వితీయభాగం అనే పేరుతో వెలువడుతున్న ఈ (గ్రంథం అందరికి ఉపయుక్తం 
కాగలదని ఆశిస్తున్నాం. 


కె.వి. రమణాచారి,ఐ.ఏ.ఎస్‌., 
కార్యవిర్వహణాథధికాలి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, 
తిరుపతి. 


తిరుపతి, 
జూన్‌,2008. 


తాఇపలుకు 

శ్రీవేంకటేశ్వరస్వామివారికి అవరభోక్తుడ్డైన శ్రీమాన్‌ తాళ్లపాక 
అన్నమాచార్యుల సంకీర్తనలు మం్యత్రరాజములు. చిత్తశాంతిని, శరణాగతిని 
(ప్రసాదించే దివ్యసంకీర్తనలు. క్రీ.శ. 15 శతాబ్దములో వైష్ణవమత పునరుజ్జీవనం 
కోసం శ్రీ వేంకటేశ్సరాంకితంగా 32,000 సంకీర్తనలు రచించిన తొలితెలుగు 
వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు. కీర్తన భక్తిమార్గంద్వారా అన్నమయ్య 
శ్రీ వేంకటేశ్వరస్వామికి చేసిన సేవ ఎనలేనిది. వైష్ణవమత వ్యాప్తికోసం దేశ సంచారం 
చేసిన వాగ్గేయకారుడు. (క్రీ.శ 15 శతాబ్దంలో విశేష (ప్రాచుర్యం పొందిన 
అన్నమాచార్య సంకీర్తనలను లోకవిదితం చేయాలనే సంకల్పంతో తి.తి.దే. ఎన్నో 
దశాబ్దాలుగా కృషి చేస్తున్నది. 1978 సంవత్సరంలో అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
స్థాపించబడినప్పటి నుండి సంగీత సభలు, సాహితీసదస్సులు, క్యాసెట్స్‌ 
రూపొందించడం ద్వారా దేశవిదేశాల్లో అన్నమాచార్యుల సంకీర్తనలు బహుళ 
ప్రజాదరణ పొందినవి. అన్నమాచార్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో నిరంతరంగా 
నిర్వహిస్తున్న సంగీత సభల వల్ల ఈనాడు అన్నమాచార్య సంకీర్తనలు తెలుగువారి 
లోగిళ్లలో ప్రత్యేకస్థానం సంపాదించుకొన్నాయి. సంగీతసభలు నిర్వహించడమే 
కాకుండా జగత్ర్రసిద్దులైన సంగీత కళాకారులచేత, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ గాత్ర 
కళాకారులచేత పాడించి క్యాసెట్స్‌, సి,డిలుగా వెలువరించింది. ఈ క్యాసెట్స్‌ 
దేశవిదేశాల్లో బహుళ ప్రజాదరణ పొందాయి. ఈ నేపథ్యంలో క్యాసెట్స్‌, సి.డి.లుగా 
రూపొందించబడిన అన్నమాచార్య సంకీర్తనల సాహిత్యాన్ని పుస్తక రూపంగా 
ప్రకటించ సంకల్పించాం. భక్తుల, సంగీత ప్రియుల ఉపయోగార్థమై 
'ప్రకటింపబడుతున్న 'అన్నమయ్య సంకీర్తన స్వరమాలిక ద్వితీయభాగం అనే ఈ 
పుస్తకం తి.తి.దే. అమృుతోత్సవాల సందర్భంగా వెలువరించడం మహద్భాగ్యంగా 
భావిస్తున్నాం. 


వింతగా శ్రీవేంకట విభుని సంకీర్తన 
వంతులకు మోక్షము వదనము లోనిది ॥ 
టి డి.కె. ఆదికేశవులు 
జూన్‌,2008. అధ్యత్లులు 


తి.తి.దే పాలకమండలి తిడువతి. 


లివేదన 


తిరుమల తిరుపతి దేవస్థానములు- అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తరవున 
అన్నమాచార్య నంకీర్తనల (వ్రచారము యావద్నారతదే శస్థాయిలో 
నిర్వహింపబడుచుండుట జగద్వితమే. సంగీత కార్యక్రమాలు, జాతీయ సాహితీ 
సదస్సులు, ప్రచురణలు ఇత్యాదిగా విసృతస్థాయిలో అన్నమాచార్య సంకీర్తనలు 
బహుళప్రచారం పొందినాయి. ప్రత్యేకించి అన్నమాచార్య సంకీర్తనలు క్యాసెట్స్‌గా 
రూపొందించబడడంచే తెలుగువారికి అన్నమాచార్య సంకీర్తనలు ఎంతో 
ప్రీతిపాత్రమైనాయి. సుప్రసిద్ధులైన సంగీత కళాకారులు, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
గాత్రకళాకారులచే వివిధ దళల్లో ఇప్పటివరకు 100పైగా అన్నమాచార్య సంకీర్తనల 
క్యాసెట్స్‌ వెలువడినవి. దాదాపు 1000 పైగా సంకీర్తనలు రికార్డు చేయబడినవి. 

అన్నమాచార్య సంకీర్తనలు గాయక ఉపయోగార్థమై స్వరసహితంగా 
తి.తి.దే. కొన్ని గ్రంథాలను ప్రకటించింది. స్వరసహితంగా ఉత్పవగాయక 
ఉపయోగార్థము అనే సంపుటం 1958 సం॥ ప్రాంతాల్లో తితిదే. ప్రకటించిన 
తొలి(గ్రంథం. అన్నమాచార్య సంకీర్తనల్లో భక్తిని, తత్త్యాన్ని విసృత (ప్రచారం 
చేయడంకోసం 1978 సంఃలో అన్నమాచార్య ప్రాజెక్ట్‌ స్థాపించబడినది. తదాదిగా 
నిరంతరం అన్నమాచార్య సంకీర్తనలను విసృృతస్థాయిలో ప్రచారం చేయడం 
జరుగుచున్నది. కేవలం విని ఆనందించడమే కాకుండా అభ్యసించడానికి వీలుగా 
విశేష (ప్రాచుర్యం పొందిన సంకీర్తనలకు స్వరకల్పనతో కొన్ని పుస్తకాలను 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ ప్రకటించింది. అన్నమాచార్య సంకీర్తన రత్నావళి, సంకీర్తన 
(ప్రాథమిక, నృసింహ సంకీర్తనం, సంకీర్తన మహతి, స్వరాంబలి, స్వరవాహిని, సప్తగిరి 
సంకీర్తనలు, తాళ్లపాక పాటలు అనే ఈ పుస్తకాలు స్వరకల్పనలో సంకీర్తన 
సాహిత్యంతో ప్రకటింపబడిన (గ్రంథాలు. అన్నమాచార్య సంకీర్తన స్వరావళి అనే 
పుస్తకం తమిళంలో ప్రకటింపబడింది. జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ 
స్థాయిలో కూడా ప్రస్తుతం అన్నమాచార్య సంకీర్తనలు బహుళ ప్రజాదరణ 
పొందాయి. ఈ కీర్తనలను అభ్యసించాలనే ఉత్సుకత కూడా గాయకుల్లో పెరిగింది. 
తదనుగుణంగా థ్ధి.తి.దే. అన్నమాచార్య ప్రాజెక్ట్‌ మరియు శ్రీ, వేంకటేశ్వర రికార్డింగ్‌ 
ప్రాజెక్ట్‌ సమన్వయంతో ఇంతవరకు క్యాసెట్స్‌గా, సి.డి.లుగా రికార్డు చేయబడిన 
కీర్తనలకు సాహిత్యం అందచేస్తే గాయకులకు మరింత ఉపయోగంగా వుండగలదని 
తితిదే. భావించింది. “అన్నమయ్య సంశ్రీర్తవ స్వరమాలికోగా క్యాసెట్స్‌లో 


ఎగ 

రికార్డు చేయబడిన 1000 నంకీర్తనల సాహిత్యాన్ని షృస్తకరూవంగా 
వెలువరించుటకు కృషి జరుగుచున్నది. ఈ పుస్తకంలో తాళ్లపాక పద సంపుటాల్లోని 
సాహిత్యం యథాతథంగా స్వీకరించబడినది. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 600వ 
జయంతి సందర్భంగా ఈ సంవత్సరం “అన్నమాచార్య సంకీర్తనల స్వరమాలిక” 
మొదటి సంపుటం భక్తలోకానికి అందించాం. ఈ పుస్తకం ప్రచురణ ఆవశ్యకతను 
గుర్తించి మాకు నిర్మాణాత్మకమైన సూచనలిచ్చి ప్రోతృహించినవారు శ్రీ 
ఎస్‌.బలరామయ్య గారు, ఐ.ఏ.ఎస్‌. మాజీ సంయుక్త కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దే. భక్తులకు, సంగీత ప్రియులకు ఉపయుక్తమయ్యే అన్నమయ్య సంక్షీర్తన 
స్వరమాలిక, ద్వితీయభాగం తి.తి.దే. అమృతోత్పవాల సందర్భంగా 
(ప్రచురించుటకు అభినందనలు తెలిపినవారు శ్రీ భూమన కరుణాకర రెడ్డిగారు, 
తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు;అన్నమాచార్య ప్రాజెక్ట్‌ నిర్వహిస్తున్న 
కార్యక్రమాలన్నింటికి అధికారికమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నవారు శ్రీ కె.వి. 
రమణాచారిగారు, కార్యనిర్వహణాధికారి, తి.తి.దే. ఈ పుస్తక ప్రచురణలో 
సాంకేతికమైన తోడ్పాటు నందించినవారు శ్రీ ఆర్‌. అనంత పద్మనాభరావుగారు, 
శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్‌, తి.తి.దే, శ్రీ కామిెట్టి శ్రీనివాసులుగారు శ్రీ వేంకటేశ్వర 
రికార్డింగ్‌ ప్రాజెక్ట్‌, తి.తి.దే. క్యాసెట్స్‌లో రికార్డు చేయబడిన సంక్షీర్తనలకు రాగాలను 
తెలియచేసినవారు జి. బాలకృష్ణ ప్రసాద్‌, విశ్రాంత గాయకులు, అన్నమాచార్య 
(ప్రాజెక్ట్‌ తి.తి.దే, సాహిత్యపరంగా సహకారమందించినవారు శ్రీ ముదివర్తి 
కొండమాచార్యులుగారు, సప్తగిరి కార్యాలయం, తి.తి.దే. వీరికందరికి నా హార్దమైన 
కృతజ్ఞతాంజలులు. ఈ పుస్తకరూప కల్పనకు సహకారమందించిన డా! ౩. వాణి 
సి.అతకు (అన్నమాచార్య ప్రాజెక్ట్‌ పరికోధనవిభాగం) నా అభినందనలు. సకాలంలో 
ఈ [గ్రంథం అవిష్కరింపబడుటకు సహకరించిన తి.తి.దే. ముద్రణాలయం 
మేనేజర్‌ శ్రీ సి. సాంబశినరాప్సు గారికి, వారి సిబ్బందికి నా ధన్యవాదములు. 


డా! మేడసాని మోహన్‌ 
డైరెక్టర్‌, అన్నమాచార్య ప్రొజెక్ట్‌ 
తి.తి.దేవస్థానములు, తిరుపతి 


తిరుపతి, 
జూన్‌,2008. 


స 





విషయ సూచిక 
న సంఖ్య ఫట 
క్షే క్యాసెట్‌ సూచిక /! 
య అకారాదిగ సంకీర్తనపుట సంఖ్యాసూచి ౫/1 ఎ స! 
8 సంకీర్తనములు 1 నుండి 297 


ఎట్టు నేరిచితివయ్య 
ఎదుటనున్నాయడ వీట 
ఎన్నండు దీరవు 

ఎన్ని మహిమలవాయంె 
ఎవ్వరివాయాలూను 

ఏడే జేనలు 

ఏనుని చెప్పీనోకాక 
ఏమని పొగడుదుమే 
ఏమని విన్నవింతు 

ఏమి చిత్రంబేమి 

ఏమి నెటులను 

ఏమి సేయుదునమ్మ 
ఏమి సేయుదు నింతయు 
ఏరీతి నెవ్వరు నిన్ను 
ఏల రాండమ్మ యింతిరో 
ఏలవయ్య లోకమెల్ల ల 
ఒఆపో మెజుపో 
ఓయమ్మ ఇంతయేల 
కంటిరా వింటిరా 
కంటి శుక్రవారము 
కట్టెదుర వైకుంఠము 
కడుపెంత తాయడుచు 
కనుంగొనవయ్యా కలికిని 
కరుణించవే నిజగతి 
కరేణ కిం మాం 
కలండా యింతటి దాత 
కలలోనె యిరువురము 
కాదనకు నామాట 
కానరు నాలుగు 
కిన్నజానే_హం 
కొనమొదలేదో 


నలగ 


ర 
254 
కం 
కరడ 

డ్తర్త 
క్షత 
28 
268 
కేక్‌ 


133 
6కే 
218 
53 
36 
౯72 
క్షేం7 
డ్తీగ్ర 
205 


263 * 


168 
109 
[9డీ 
50 
17 
క్‌ 
డక 
128 
173 
20 
30 


కొమ్మ కడకు విచ్చేసి 143 


కొమ్మలు చూడరే 172 
కొలిచితే రక్షించే ళా 
కోటిమన్మథాకార 70 
కోరికె దీరుట యెన్న్షయ 32 
కోవిలపలుకదు 195 
క్షీరాబ్ధికన్యకకు 277 
గరుడగమన గరుడధ్వజ _ 15 
గరుడొద్రి వేదాద్రి 282 
గోవింద వందనందన గోపాలకృష్ణ 84 


గోవిందాది నామోచ్చారణ 82 
ఘనుండవు నీ నుహిమ 2డీ 
ఘోరవిధారణ నారసింహ 284 
జ్ఞానంబొకటే జగమున 151 
చక్కని తల్లికి చాయబళా. 266 
చలిగాలి వేచేల 122 
చలువకు వేయికి సరికి సరి 201 
చలువలు నేండ్లు జరపం 43 
చాటెద నిదియే సత్యము 55 
చాలుణాలును భోగ 127 
చూచి మోహించకుందురా 152 
చూడరమ్మ యిదెనేడయ - 75 
చూడరమ్మ సతులాల పోబాన 267 
చూడుథిందరికి సులభుడయ 279 
జడమతిరహం కర గజంతరేకో గ్ర 


జయజయరామా సమర విజయ 2566 
జయలక్ష్మి వరలక్ష్మి 275 
జలజనాభ హరి 125 


జానామ్య హంతే సరసలీలాం క 
తగుదువమ్మ నీనందపు 43 
తగునయ్య హరి నీకు క్ర 


ఎ 


తగుమునులు బుషులు 167 
తత్తా తిగుడి దింధి 292 
చనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు 235 
తప్పదు తప్పదు దైవము. 162 
చప్పులెంచకిడ 203 
తమ్ములాల అన్నలాల 220 
తల 6చిన తల థృులు క్ష 
తలమేల కులమేల 246 
తొనే తానే యిందరి 288 
తెప్పగామట్లేకుమీ ద6. 244 
తెలియజీఉటికీ 108 
తెలియరాదు మాయదేహమా 137 
త్రికరణశుద్దిగం జేసిన 296 
త్రిజగముల నెరుయ శం2 
త్వమేవ శరణం త్వమేవ శరణం 239 
దిమ్మరిగాకేల మాను 154 
దురితదేహులే తొల్లియును 111 
దేవదుందుభులతోడ 6 
దేవదేవు (డెక్కెనదె 183 
దేవదేవోత్తమ తే నమో 245 
దేహినిత్యుడ దేహములనిత్యాలు 67 
దొరకునా యితనికృస క్ష 
దైనమానీచేతిదే 25 
(ధ్రువవరదా సంస్తుతవరదా _ 74 
నందగోప నందనుండే. 175 
నగధర నందగోప నరసింహా 188 
నమితదేవం భజే 283 


నమోనమో లక్ష్మీనరసింహా 156 
నమో నారాయణాయ నమః 293 
నరసింహ రామకృష్ణ 281 


వవనీతచోర నమో నమో 238 


వాకు 6జెప్పరె వలపు శ 
నానా 6టి బదుకు నాటకము260 
నానారూపధరుండు 23 
నారాయణ నినునమ్మిన _ 236 
నారాయణ నీనామమె గతి 290 
నిండునునసే నీపూజ వే 
నిత్యానంద ధరణీధర 58 
వీడల చూపులు వీకేలే 126 
నీవవల నొకచోట ం! 
నీవేమిసేతువయ్య నీవు _ 232 
నేయె సుక్కురారము నెలతలాల 179 
వేనవగుణినైన నీకు ౬ క్షత్ష2 
నేనొక్కండ లేకుండితే 107 
నేరుతునయ్యా నేరుపులు 10,150 
నేలమిన్ను నొక్కటైన 223 


పట్టలేని నునుభ్రమగాక 31 
పట్టినపంతమె బలువనవే 37 
సరతత్ష్యంబగు బాలుడు. 227 
సరమసుజ్ఞానులకు ప్రసన్నులకు _ 79 


పరమాత్ముణెన హరి 273 
పరమాత్ము6డొక్క (డేపరమ 71 
పరిపూర్ణగరుడాద్రి 2డ1 


సరిపూర్చు 6డవు నీకుల. 228 
పలికేటి వేదమె ప్రమాణము 212 
పలుకు (6దేనెల తల్లి 276 
పాడరే సోబనాలు పడ (తులాల 286 
పాపము చేరువ ప్రాణునికి 95 
పాలుదాగె వెన్నదినె 81 


94 


పురుషోత్తముండ నీవు 


పురుషాధము 6డ నేను ) 102 
పెట్టని కోటిందరికి 6 196 
పొలయలుక నిద్దరలు 177 
బంగారుమేడలలోన 89 
బడలెను పానుపు 186 
బోధకు లెవ్వరు 148 
బ్రహ్మగడిగిన పాదము 226 
బువంతి బౌద్దా బుద్ధఇతి 21 
భారకుం డత యే కు. 
భాలనేత్రానలప్రబల 59 
భావించి చూడరే పడ యులాల6 2,208 


భావించునారల పాలి భాగ్యమితం 190 
మందరధర మధుసూదన 248 


నుచ్చకూర, శ్ర వరాహ 163 
మనవి చెప్పితిని త్త 
మనసు తనపాలింటి 136 
మజచితిమంటే 12 
మామనునేతు 16 
మాయదారిచేత 85 
మాయా మోహము 209 
నూయింటికి రావోయి 87 
ముద్దులు మోమున రక 
మూయే మాటలు 158 
మేడలెక్కి నిన్నుజూచి. 129 
మొక్కేటి గోపాంగనల 118 
మోవుల చిగురుల 217 
మోహము సేయించుకొని 135 
యోగి భోగి నటనం 18 


రచ్చలు సేయక రావయా? 100 


రమణుండు పిలిచీని 294 
రాజీననేత్రాయ రాఘవాయ 49 
రామచంద్రుండితండు రఘువీరుండు 258 
రాము రామ రామకృష్ణ _ 253 
వచ్చెను అలమేలునుంగ 271 
వరుసతో పాసముఖా 184 
వలపారగించవమ్మ 86 
వలపులు నలపులు 207 
వలెంగా వేసాలు 39 
వా(డివో కంటిరటరే రి 
వింటిమి నీకతలు 204 
విచ్చేయనయ్యా వెంకటా 174 
విజయపుటమ్ము వేసె. 185 
విడువ విడువ నింక శం9 
విడువనో మాయా 207 
విభుని వినయములు 272 
విరహంబు వేండాయ 221 
విశ్వప్రకాశునకు 249 
విష్ణుండొక్కండే నిశ్శాత్మకుండు94 
వీండయగదే శేషుండు 237 
వెగ్గలమింతా వృథా 09 
వెదకినందెలియదు 139 
వెదకిన నిదియే కరం 
వెనకేదో ముందరేదో 257 
వేదంబులు పౌరాణిక 35 
వేదము దీర్చదు వేరే శాస్తములు210 
వేదములే నీనివాసనముట 285 
వేవేలచందాలవాండు గ్ష21 
వేవేలు బంధములు 26 
శరణంబితండే సకలము 215 


సో! 
శరణు శరణు నీకు గ్ర 
శరణు శరణు విభీషణ 166 
శరణు శరణు సురేంద్ర 261 
శ్రీపతి పురనాయకా 157 
శ్రీశోఓయం క 
శ్రీహరి నిత్యశేషిరీశ 169 
సకలము(బదివిన 170202 
సకల భూతదయ ర్‌ి 
సకలలోకనాథుండు ష్య 
సకలలోకేశ్వరులు రక్‌ 
సకలశాంతికరము 255 
సకలసందేహమై ర్‌ 












సకళాసరాధము రై 
సతతం శ్రీళం ఫి 
సర్వమలభు(డితండు క్ష్త( 
సహజ వైష్ణవాచారవర్తనుల 229 
సేయనివా(డెవ్వడు చేరి 93 
సేనింతురాయితని 243 
సోదించిరిదియె డ్డ 
హరినామముకడు 2డీ 
హరి నిన్ను( బిలిలీని 274 
హరియవతార మీతండు 88 
హరియనతారమె అతభితడు. 78 
హరియే మెప(థును అందరి5? 
హరిశరణాగతి యాతుము 2 


క్యాసెట్‌నెం. 1 


అన్నమయ్య పదపారిజాతం 





కల్యాణి రేకురాగం: నారాయణి 


హరిశరణాగతి యాతుమది 
సరుస నిదియపో సతమయ్యెడిది 


దినదినరుచులివి దేహమువి 
చెనకేటికోరిక చిత్తముది. 
యెనసేటికాంతలు యింద్రియంబులనవి 
పనివి యాత్మకివి పనిలేదయ్యా 


పదరేటికోపము పావ(ప?)ముది 
అదన. గాలములు అనాదివి 
నిదుర తమోగుణనిలయముది 
యొదుట నాత్మకివి యెరవెరవయ్యా 


కాయపు జననము కర్మముది 
మాయలంపటము మమతలది 
యేయెడ శ్రీవేంకటేశు6 డితనికృప 


॥పల్లవి॥ 


॥హరి॥ 


;హరి॥ 


హరి॥ 


సంపుటం - 4 - కీర్తన - 81 


పాయనియాత్మకు( బ్రమాణమయ్యా 
న 
క్యాసెట్‌ పేరు వ అన్నమయ్య పదపారిజాతం 


స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


కాప్‌ రేకురాగం: సామంతం 


నీవనంగ నొకచోట నిలిచివుండుటలేదు 
నీవనుచు గనుంొన్న నిజమెల్ల నీవే ॥ పల్లవి ॥ 


తనయాత్మవలెనె భూతములయాతుమలెల్ల - 

ననయంబు6 గనుగొన్న యతండే నీవు 

తను(గన్న తల్లిగా తగనితరకాంతలను 

అనఘు(డై మదింజూచునతంే నీవు ॥ నీవ ॥ 

సతతసత్యవ్రతాచారసంపన్నుల్లై 

అతిశయంబుగ మెలయగునతయే నీవు 

ధృతిదూలి (ద్రవ్యంబు తృణముగా భావించు- 

హతకాముకుంైనయతండే నీవు ॥ నీవ ॥ 

మోదమున సుఖదుఃఖములు నొక్కరీతిగా 

నాదరింపుచునున్న యతంే నీవు 

వేదోక్తమతిమైనవేంకటాచలనాథ 

ఆదియును నంత్యంబు నంతయును నీవే ॥ నీవే ॥ 

సంప్పుటం-1-కీ-232 

క 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదపారిజాతం 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మరలీకృష్ణ 


గౌలీమనోహరి రేకురాగం : అలిత 


సోదించిరిదియె సురలును మునులును 

ఆదికి ననాది హరినామ౦ం ॥పల్లవి॥ 

అరిది వేదశాస్తార్థసంగ్రహము 

అరయంగ నొకటే హరినామం 

దురితహరము భవదుఃఖనాశనము 

అరిభయంకరము హరినామం ॥సోదించి! 

సకలపుణ్యఫలసారవిహారము 

అకలంకము శ్రీహరినామం 

ప్రకటము సులభము పరమపావనము 

అకుటిలమిది (శ్రీ?) హరినామం ॥సోదించి॥ 

కందువ సదరము కైవల్యపదము 

అందరికిదియే హరినామం 

యెందును శ్రీవేంకటేశ్వరు కరుణకు- 

నందుకోలైన హరినామం౦ం ॥1సోదించి! 
సంపుటం - 4 - కీర్తన - 334 


సు వనం 


క్యాసెట్‌ పేరు ; అన్నమయ్య పదపారిజాతం 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


బలహరి రేకురాగం: శ్రీరాగం 


సకలసందేహమైై జరుగుచున్నది యొకటి 
ప్రకటింప జీవమో బ్రహ్మమో కాని పల్లవి ॥ 
వసుదేవ జఠరమనువననిధికింజంద్రు డై 
అసమానగతిబొడమినాండీతయడ 
వసుధంజంద్రుండు నీలవర్గుండేంటికనాయ 
కసరెత్తినును(గందు గలయ యొనుంబోలు ॥సక॥ 


ఇనవంశమున లోకహితకల్పభూజమై 
అనఘుథై జనియించినాండీతండు 
ననుపైనసురతరువు నల్లనే ంటికనాయ 
పెనుంొమ్మలో చేర పెరిగిరాయోలు ॥సక॥ 


తిరువేంకటాద్రిపై దెలియ (జింతామణై 
అరిదివలెంబొడచూపినాండీతంు 
గరిమె నది యిపుడు చీ (కటివర్ణ మేలాయ 
హరినీలమణుల ప్రభ లలమికొన టోలు ॥సక॥ 
సంపుటం 1-కీ -332 


శరన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదపారిజాతం 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


బేహార్‌ రేకురాగం : దేసాళం 


దేవదుందుభులతోడ తేటతెల్లమైనాండు 
సేవించరో యిదే వీండే సింగార దేవుండు ॥ పల్లవి ॥ 


బంగారుమేడలలోన6 బన్నీట మజ్జనమాడి 

అంగముతడి యొత్తగా నదే దేవుండు 

ముంగిట బులుకడిగినముత్యమువలె నున్నాండ 
కుంగనిరాజసముతో కొండవంటిదేవుండు ॥ దేవ ॥ 


కాంతులుమించినమాణికపుదోరణముకింద 

అంతట గప్పురముచాతు కదే దేవుడు 

పాంతల నమృతమే పోగై నట్టున్నవాండు 

సంతతము సంపదలసరిలేని దేవుండు ॥ దేవ ॥ 


తట్టపుణుగు నించుక దండిసొము శలెల్టాం బెట్టి 
లా ళు 


అట్టెలమేల్మంగ నరుత6 గట్టి 
నెట్టన నమ్మినవారినిధానమై వున్నవాండు 
పట్టపు శ్రీ వేంకటా ద్రిపతిలైనదేవుండు ॥ దేవ ॥ 
సంపుటం-3-క్రీ-125 
తయన 
క్యాసెట్‌ పేరు ; అన్నమయ్య పదపారిజాతం 


స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


చారుకేశి రేకురాగం: ముభొరి 


అన్నిచోట్లం బరమాత్మ నీవు 
యిన్ని రూపుల బభ్రమయింతువుగా 


పాలజలనిధి నుండి బదరీవనాన నుండి 
ఆలయమై గయలో(బ్రయాగ నుండి 
భూలోకనిధివై పురుషోత్తమాన నుండి 
వేలసంఖ్యలరూపై నిచ్చేతుగా 

వుత్తరమధురలో నయోధ్యలోపల నుండి 
సత్తైన్రనందద్రజాన నుండి 
చిత్తగించి పంచవటి సింహాద్రిలోన నుండి 
వత్తుగా లోకములు పావనము సేయ (“ను 


కైవల్యమున నుండి కములజలోకాన 
మోవ(గ శ్రీరంగమున నుండి 
యీవల నావల నుండి యీ వేంకటాద్రిపై 
నీవే నీవే వచ్చి నెలకొంటిగా 


॥పల్లవి ॥ 
న. 


॥ అన్ని || 


|| అన్ని || 


1 అన్ని ॥ 


సంపుటం 1-కీ-278 


శరం 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదపారిజాతం 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


సారంగ రేకురాగం: నాట 


వాడివో కంటిరటరే వన్నెలవాండు 
పైడిమోలముకటారుపరుజులవాడు ౯ ॥పల్లవి॥ 


పెద్ద కిరీటమువాండు పీతాంబరమువాయ 

వొద్దికం గౌస్తుభమణివురమువాండు 

ముద్దులమొగమువాండ ముత్తేలనామమువాయడ 

అద్దిగో శంఖచక్రాల హస్తాలవాండు ॥వా(డి॥ 


అందిన కటిహస్తము నభయహస్తమువాండు 

అందెల గజ్జల6బాదాలమరువాఃండు 

కుందణంపు యీ(?) మకరకుండలంబులవాండు 

కందువ బాహుపురుల కడియాలవాండు వాయి! 


నగవుయజూపులవాండు నాభికములమువాండు 

మొగపుల మొలనూళ్లమొలవాండు 

చిగురుమోము(వి?) వాయ శ్రీ వేంకటేశుడు(వాయడు) 

తగు నలమేలుమంగ తాళిమెడవాండు ౨ వాండి!॥ 


సంపుటం- 7-కీ- 116 


ననన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదపారిజాతం 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


వీణావాదిని రేకురాగం : మాళవి 


తగునయ్య హరి నీకు దానము దెచ్చుకొనిన- 
జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి 1 పల్లవి ॥ 


కిమ్ముల శిశుపాలుని గెలిచి చేకొంటివిగా 

సమ్మతించి రుక్మిణి జయలక్ష్మి 

అము శ మొనను జలధి నడంభి లంక సాధించి 

కమ్మరః జేకొన్న సీతే ఘనవీరలక్ష్మి ॥ తగు ॥ 


నరకాసురు నడంచి నవ్వుతా( జేయివేసితివి 

సరిగా సత్యభామే పో సం(గ్రామలక్ష్మి 

హిరణ్యకళిపు. గొట్టి యింద్రాదులకు నీచే 

వరమిప్పీంచినయాకే వరలక్ష్మి | తగు ॥ 


నిండినవురముమీంద నిఖిలసంపదలతో 
అండనుండేయాకెపో ఆదిల 
మెండగుశ్రీవేంకటాద్రిమీంద నీసరుస నేలే- 
గండుమీరె. గళలతో. గల్యాణలక్ష్మి ॥ తగు ॥ 
సంపుటం-20-కీ-302 
వ. 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదపారిజాతం 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


10 
ధర్మవతి రేకురాగం : సాముంతం 


ఆనతియ్యందవే అందుకే కాచుకున్నాండను 
పూనుక నీ వెంతనేర్చరివైనా భువి మనసు పేదను నేను ॥పల్లవి॥ 


కొలిచేమనేబంట్లు నీకుంగోటానంోట్టు గలరు నిన్ను6 
లిసేమనేజ్ఞానులు తెందేప లున్నారు 

తలంచి వరములడిగేవారలు తలవెంట్రుకలందరు వారె 

యిల సందడిలో నాకొలువు యెటువలె నెక్కీనో ॥ అఆన॥ 


పనులకు6బాల్పడినవారు బ్రహ్మాది దేవతలట 

వినుతులు నేయ దొడంగినవె వేదరాసులట 

మునుకొని ధ్యానించువారు మునులెందరైనా గలరట 
వినయపునామనవిసనవులకు వేళ లెపుడు గలిగీనో 1 అన॥ 


వున్నతితోడుత నిన్ను మోంచుటకు వున్నారు 
గరుంయయడశేషుండు నీకు 

అన్నిటాను నీకౌంగిటిలోపల నలరీ నలమేల్మంగ 

యెన్నం గ శ్రీ వేంకటేశా నన్నును యేలితి వింతటిలోనె 

పన్నిననా మొక్కులు నీ కేబాగులంజేరీనో ॥1ఆన॥ 


సంపుటం- 2-కీ- 301 
* 33 


క్యాసెట్‌ పేరు అన్నమయ్య పదపారిజాతం 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


ఖరహరప్రియ రేకురాగం : మంగళకౌళిక 


ఇదె నీకన్నులయెదిటికి వచ్చితి 
కదియుచు నెట్టయిన6 గావకపోదు ॥ పల్లవి ॥ 


పరమపురుష నీభక్తి దొరకకే 

యిరవగుజన్మము లెత్తితిని 

హరి నీకరుణకు నరుహము లేకే 

దురితవిధులసందులం బడితి ॥ ఇదె ॥ 


జగతీళ్ళర నీశరణము లేకే 

వొగి సంసారపువురి. బడితి 

భగవంతు6డ నీపదములు గనకే 

తెగిపాపముల తీదీపు లైతి ॥ ఇదె ॥ 


గోవిందుండ నిను6 గొలువ(భోనేరకే 

ధావతి యాసల. దగిలితిని 

శ్రీవేంకటేశ్వర చేరి నీవు నా- 

దైవమవుగాంగ ధన్యుండనయితి ॥ ఇదె ॥ 
సంపుటం-3-కీ-182 


ఇ నన 


క్యాసెట్‌ పేరు అ పదపారిజాతం 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


12 


బఐహుదారి రేకురాగం : లలిత 


మజిచితిమంటే మరిలేదు 

తజీతో( దల(చవో (ము?) మనసా ॥పల్లవి॥ 
పుట్టుచు నున్నది పోవుచు నున్నది 

పట్టపు జీవుల ప్రపంచము 

నట్టనడుమనే నరహరినామము 

గుట్టున( దల(చవో గొనకొని మనసా ॥మథఅి॥ 


పొద్దు వొడుచునదె పొద్దు గుంకునదె 

తిద్దిన జగముల దినదినము 

అద్దపునీడల యంతర్యామిని 

వొద్దనె తల(చెనొనరవా (తలంచవాొ వొనరవో?) మనసా ॥మజి॥ 


లోపల వెలుపల లోభొనివున్నది 

శ్రీపతి మహిమల సృష్టియిదే 

యేపున శ్రీవేంకటేశ్వరు! డిత(డే 

దాపని నమ్ముచు( దల(చవో మనసా మజ! 
సంపుటం - 4 - కీర్తన - 412 


సుష 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్యపదపారిజాతం . 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


బా పూ ల దల వల ర ల త 2వ ల టా య 


| క్యాసెట్‌ నెం.2 ] 


అన్నమయ్య సంకీర్తన మకరందం 





శత 
భూప్‌ రేకురాగం : ముఖారి 


శ్రీశో లయం సుస్థిరోల్షియం 
కౌళికమఖరక్షకోచియం పల్లవి ॥ 


నిగమనిధినిర్మలో౭యం 

జగన్మోహనసతీపతి- 

విగతభయో £౬యం విజయసఖో£యం 

భృగుమునినా సంప్రీతో౭యం | శ్రీశో॥ 
సకలపతి శృాశ్వతో ౬యం 

శుకముఖమునిజనసులభో£౬యం 

ప్రకట బహళశోభనాధికోియం 

వికచరుక్కిణీవీక్షణో లయం 1 శ్రీశో | 
సరసో౭యం పరిసరప్రియో౭ియం 

తిరువేంఠకటాధిపో ఇయం 

చిరంతనో£౬యం చిదాత్మకోళ్షియం 

శరణాగతవత్సలో౭్షియం ॥ శ్రీశో॥ 

సంపుటం 1-కీ -264 


శరన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తన మకరందం 
స్వరకర్త & గాయకులు : సుమిత్రాగుహ 


హిందోశ రేకురాగం : బొళి 


గరుడగమన గరుడధ్వజ 
నరహరి నమోనమోనమో ॥పల్లవి॥ 


కమలాసతి కమలనాభా 

కమలజజన్మక్రారణిక 

కమలనయన కమలాప్తకుల 

నమో నమో హరి నమో నమో ॥గరు॥ 


జలధిబంధన జలధిశయన 

జలనిధి మధ్య జంతుకల 

జలధిజామాత జలధిగంభీర 

హలధర నమో హరి నమో ॥గరు॥ 


ఘనదివ్యరూప ఘనమహిమాంక 

ఘనఘనాఘనకాయవర్థ 

అనఘ శ్రీ వేంకటాధిప తేహం 

అనుపమ'నమో హరి నమో ॥గరు॥ 


సంపుటం- 2 -కీ- 391 
జ్‌ శ్‌ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తన మకరందం 
స్వరకర్త & గాయకులు : సుమిత్రాగుహ 


బహార్‌ 


మామనునేతు మాగతవానసి 
కాముకవిద్యాకల చలరే 


భిల్లవధూకుచపీడన కుతుకో-- 

తృుల్లకరాంబుజ భూషణ 

పల్లవ గోపక పరివృత శఠ్రజన-- 
౮ 

వల్లభ రతిపరవశ చలే 


గోపీజన కుచకుంకుమ పంక వి-- 
లేపన మిళిత లలితదేహ 
తాపకరణ సంతత బహువినయా-- 
లాప రూపమేళన చలరే 


పరవనితామణి పరతం౦డ్రత్యా-- 
తృరుష నఖాంకిత పతిరసికిమ్‌ 
కురవకభూరుహ కుంజగ్భహంతే 
తిరువేంకటనగాధిప చలరే 


1్రి 


రేకురాగం: శ్రీరాగం 


॥పల్లవి॥ 
ళా 


॥1మౌామ॥ 


॥మామః॥ 


॥మామ॥ 
సంపుటం-ర్‌ కీ-252 


క్యాసెట్‌ పేరు 


శయన 
: అన్నమయ్య సంక్షీర్తన మకరందం 


స్వరకర్త & గాయకులు : సుమిత్రాగుహ 


చుభాక లేకురాగం : ఆహిరి 


కరేణ కిం మాం గృహీతుం తే 
హరే ఫణిశయ్యా సంభోగ ॥ పల్లవి ॥ 


జలే తవ సంచరణ మిహాధస్‌ 

స్థలే భవనం తవ సంతతం 

బలే రూప ప్రకటన మతులా 

చలే స్థానం చల చల రమణా ॥ కరే ॥ 


పదే భువన (ప్రామాణ్యం తవ 

'హదే ప్రచురవిహరణ మిదం 

ముదేమునీనాం మోహనం తనుం 

మదే తవ నర్మ చమాం విసృజ ॥ కరే ॥ 


స్మరే విజయ స్తవ విమలతురగ 
ఖురే రతిసంకుల రచన 
పురే తవ విస్ఫురణం వేంకట 
గిరేభుతే తే ఖేలాఘటిత ॥ కరే॥ 
సంపుటం-6-కీ-17]1 
శయన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తన మకరందం 
స్వరకర్త & గాయకులు : సుమిత్రాగుహ 


18 
యమన్‌కల్యాణి రేకురాగం : భవ్చళి 


యోగి భోగి నటనం కురు వుల్దాసాననమోహన 
సాగరోద్భవకన్యకాపతి సారస శ్రీ వెంకటగిరియోగి  ॥పల్లవి॥ 


లీలానక్షత్రజాలాధికరండ 

మాలాత్రైవిక్రమాకారాయోగి 

హాలాహలకర కోలాహలకర 

శూలాయుధవంద్య పరిపూర్ణయోగి 

కాళీవినుత ్రహేళిచరితాహి 

మౌళిఘనసారవిన్యస్తయోగి ॥యోగి॥ 


గరుడపక్షివాహగమనవిహారి 

గురునాగ్జాలేశ గోరక్కురే 

మురళీనాదశ్ళంగ మోహనమురారిరే 
కరుణానందసాగరశాయి రే 

పరమ శ్రీ వేంకటపతియవతార 

నరరూపగోపికానాథ గోరక్కురే ॥యోగి॥ 


సంపుటం- 1 1-కీ-588 
ర 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంక్షీర్తన మకరందం 
స్వరకర్త & గాయకులు : సుమిత్రాగుహ 


జోగ్‌ రేకురాగం: ముఖారి 


జానామ్యహంతే సరసలీలాం 
నానావిధ కపటనాటక సఖత్వమ్‌ 1పల్లవి॥ 


కిం కరోమి త్వాం కితవ పరకాంతాన-- 

ఖాంకురప్రకటన మతీవ కురుషే 

శంకాం విసృజ్య మమ సంవ్యాన కర్ణ్షణ౦ 

కింకారణమిదం తే ఖేలన మిదానీం ॥జానా॥ 


కిం భాషయసీ మాం కృతకమానసతయా 

డొంభికతయా విట విడంబయసి కిం 

గాంభీర్యమావహసి కొతరత్వేన తవ 

సంభోగ చాతుర్య సాదరతయా కిం 1జొనా॥ 


కిమితి మామనునయసి కృపణ వేంకటకైల-- 

రమణ భవదభిమతసురతమనుభవ 

(ప్రమదేన మత్రియం ప్రచురయసి మానహర 

మమతయా మదననిర్మాతొ నకిం త్వం జానా! 
సంపుటం-ర్‌ క్షీ-135 


తయ 3 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంక్షీర్తన మకరందం 
స్వరకర్త & గాయకులు : సుమిత్రాగుహ 


20 
పీలూ ఆధారం రేకురాగం : ముఖారి 


కిన్నజానేఓ౬ హం కేశవాత్సర మహో 
సన్నుతాకర మమాచరణాయ తస్మై ॥పల్లవి॥ 


వేదాంతవేద్యాయ విశ్వథూపాయ నమో 
ఆదిమధ్యాంతరపహితాధికాయ 

భేదాయ పునరప్యభేదాయ నమో నమో 

నాదప్రియాయ మమ నాథాయ తస్మై ॥కిన్న॥ 


పరమపురుషాయ భవబంధహరణాయ నమో 
నిరుపమానందాయ నిత్యాయ 

దురితదూరాయ కలిదోషవిధ్వస్తాయ 

హరియచ్యుతాయ మమ అత్మాయ తస శ్రే ॥కిన్న॥ 


కాలాత్మక్రాయ నిజకరుణాకరాయ నమో 
శ్రీలలామాకుచాశ్రితగుణాయ 

హేల్రాంక శ్రీ వేంకటేశాయ నమోనమో 

పాలితాఖిల మమాభరణాయ తసె ॥కిన్న॥ 


సంపుటం-2-కీ-83 
సతయ 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తన మకరందం 
స్వరకర్త & గాయకులు : సుమిశ్రాగుహ 


4. 


సింధుబైరవి 


'బ్రువంతి బౌద్దా బుద్ధఇతి 
స్తువంతి భక్తా సులభ ఇతి 


గదంతికిల సాంఖ్యాస్తాం పురుషం 
పదవాక్యజాః పదమితిచ 
విదంతి త్వా వేదాంతిన- 
సృృదా బ్రహ్మలసతృదమితిచ 

జపంతి మీమాంసకా స్వాంచ 
విపులకర్మణో విభవ ఇతి 
లపంతి నయసకలా స్సృతతం 
కృషపాళుకర్తా కేవలమితిచ 

భణంతి వేంకటపతే మునయో- 
హ్యణిమాది ప్రద మతులమితి 
గుణవంతం నిర్గుణం పునరితి 
గృణంతి సర్వే కేవలమితిచ 


శరం 


రేకురాగం : సామంతం 


॥ పల్లవి ॥ 
న. 


1 బ్రువం ॥ 


॥1బ్రువం ॥ 


1బ్రువం ॥ 


సంపుటం 1-కీ- 164 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తన మకరందం 


స్పరకర్త & గాయకులు : సుమిత్రాగుహ 


| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
ఓ 





| 

|| 

| 
న. 
య. 
మ్‌. 
న. 
ర స. 
ళ్సెళ్తై | 
ఎ. 
ర. 
ఖ్‌! 
| 

| 

| 

జీ 


పింధుఖైరవి రేకురాగం: ధన్నాసీ 


నానారూపధరుండు నారాయణుండు వీడె 
పూనినవుపమలెల్టా. బొసలె నితనికి ॥ పల్లవి ॥ 


గరిమ నేరులు వానకాలమున. బెనగొని 

సొరిది సముద్రము చొచ్చినయట్టు 

పురుషసూక్తమున వి్రులు సేసే మజ్జనము 

అరుదుగ బన్నీరెల్లా నమరే నీహరికి ॥ నొనా॥ 


అట్టే వెల్లమొయిళ్లు ఆకసొన నిండినట్టు 

గట్టిగా మేన నిండెను కప్పురకాపు 

వొట్టి తన విష్ణుమాయ వొడలిపై వాలినట్టు 

తట్టుపుణు( గమరెను దైవాలరాయనికి ॥ నానా ॥ 


నిలువున సంపదలు నిలిచి రూపైనట్టు 

తెలివీ సాము 1లపెట్టె దెరచినట్ట 

అలమేలుమంగ వురమున నెలకొనె నిదే 

చెలరే(! శృంగారాల శ్రీవేంకటేశునకు ॥ నానా ॥ 
సంపుటం-17-కీ-503 


గంయ ల 


క్యాసెట్‌పేరు.... : అన్నమయ్య హరినాదప్రభ 
స్వరకర్త & గాయకులు : వేదవతీ ప్రభాకరరావు 


వ4 


మోహన రేకురాగం: శంకరాభరణం 


ఘనుండను నీమహిమ గన్నవారెవ్వరు 
మినుకుల కొంతకొంత మెచ్చుటింతేకాని 


జలధినీరు సొచ్చి సారెసారెనీంయవచ్చు 
ములుగుచు! గొండైన మోవవచ్చును 
యిలయెల్లనెత్తవచ్చు నేరూపైన గౌవచ్చు 
బలిమి నీచిత్తమే పట్టరాదుగాని 


ఆకసమింతంతని యంటికొలవంగవచ్చు 
చేకొని ఘోరతపము సేయవచ్చును 
రాకాసుల౭జంపవచ్చు రామల (లయవచ్చు 
ఆకడ నీగుట్టు తెలియంగరాదు గాని 


పట్టరానివ్రతములు పట్టించి సేయించవచ్చు 
గట్టి రాయైనంగడు6గరంవచ్చు 

ఇట్టె శ్రీ వేంకటేశ యిటు నన్ను యాడితివి 
దిట్ట నీనాలోన భేదించరాదుగాని 


॥పలవి॥ 
యొ 


॥1ఘను॥ 


॥ఘను॥ 


॥ఘను॥ 


సంపుటం=7 -కీ- 310 


శ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరినాదప్రభ 
స్వరకర్త & గాయకులు : వేదవతీ ప్రభాకరరావు 


శంకరాభరణం రేకురాగం: వరాళి 


దైవమా నీచేతిదే మాధర్మపుణ్యము 
పూవువంటికడులేంతబుద్దివారము ॥ పల్లవి ॥ 


యేమిటీవారము నేము యిదివో మాకర్మ మెంత 

భూమి నీవు పుట్టించంగం బుట్టితిమి 

నేమముతో నడచేటినేరుపేది మావల్ల 

దీముతో మోచిన తోలుదేహులము ॥ దైవ ॥ 


యెక్కడ మాకిశ గతి యెరిలే దెన్నండు నేము 
చిక్కినట్టినీచేతిలో జీవులము 

తక్కక నీమాయలెల్లం దాట(గలమా మేము 
మొక్కలపుటజ్ఞానపుముగ్టలము ॥ దైవ ॥ 


యేది తుద మొదలు మాకిశ నిందులో నీనే 

ఆదిమూర్తి నీకు శరణాగతులము 

యీదెప శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె 

నీదయ గలుగ(గాను నీవారము ॥ దైవ ॥ 
సంపుటం-3-క్రీ-249 


శయన 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరినాదప్రభ 
స్పరకర్త & గాయకులు : వేదవతీ ప్రభాకరరావు 


26 


శ్రీరాగం రేకురాగం : శంకరాభరణం 


వేవేలు బంధములు విడువ ముడువలట్టె 
దైవమా నిన్నెట్టు తగిలేమయ్యా ॥ పల్లవి ॥ 


పారీ ముందటిభవపాశములు 

తీరీం దొల్లిటితిత్తిలో పుణ్యము 

వూరీం గోరిక లొకటొకటే 

యేరీతి సుజ్ఞాన మెరిలేనయ్యా ॥ వేవే ॥ 


పట్టీ నాకొంగు పంచేంద్రియములు 

తొట్టీ.బాపము తోడుతనే 

పెట్టీ భ్రమలం బెరిగి నీమాయలు 

అట్టే మోక్ష మెన్నం డందేమయ్యా ॥ వేవే ॥ 


విందై యిహము వెనకకుం దీసీ 
అందీ వైరాగ్య మరచేతికి 
కందువ శ్రీవేంకటపతి యీరెండు 
బొందించితి వేది భోగింతునయ్యా ॥ వేవే ॥ 
సంపుటం-3-కీ-4ీ6 
సవన 


క్యాసెట్‌పేరు..... : అన్నమయ్య హరినాదప్రభ 
స్వరకర్త & గాయకులు : వేదవతీ ప్రభాకరరావు 


చక్టవాకం రేకురాగం : ఖైరవి 
సకలాపరాధము శమియించుకోవయ్య 
అకలంకమైన నీ యానతిలో దానను పల్లవి॥ 


చేరి నీ పాదములకు సేవ సేసే నంటినా 

నేరుపులు నీ వెరంగనివి లేవు 

యేరీతి నైనాను చే యెత్తిమొక్కే నంటినా 

కారణాలు నీ విన్నీంగాననివి గావు ॥సకలా॥ 


మన సిచ్చి నీతోను మాట లాడే నంటినా 

వెనక ముందర నీకు వింత గాదు 

చనవు మెరసి నీసరుస నుండే నంటినా 

వినికిగా నీవు తొల్లి విననిది గాదు ॥సకలా॥ 


గక్కనంగాయిట నిన్నుంగరంగించే నంటినా 

యిక్కువల నీకు నిది యెరవు గాదు 

చిక్కి నన్ను6 గూడితివి శ్రీవెంకటేశ్వర నేండు 

పెక్కుసుద్దు లెల్ల నీకు భేదము గాదూ 1సకలా॥ 


సంపుటం- 1 1-కీ-85 
శర 


క్యాసెట్‌ పేరు అన్నమయ్య హరినాదప్రభ 
స్వరకర్త & గాయకులు : వేదవతీ ప్రభాకరరావు 


28 
రంజని రేకురాగం: పూర్వగౌళ 


ఏమని చెప్పీనోకాక యిల(లశాసస్తాలు 
కొమించి వాదించేవారికడమేదో ॥ పల్లవి ॥ 


అంచెల జగములకు హరియే ఆధారము 

యెంచ(గ నాధారము యితనికేదో 

పొంచిన వేదార్థములపురుషార్థ మీతండు 

నించినయర్థము యీతనికి నేదో ॥ వీమ ॥ 


పొందినప్రాణులకెల్టా పుట్టుగైనాండితండు 

యెందును తనకు బుట్టుగిథ నేదో 

చందపుళర్మములకు సాధన మీదేవుండు 

మందలించ సాధనము మరి తనకేదో ॥ ఏమ ॥ 


కలయన్ని మాయలకుం గౌరణ మీమూరితి 

తలపం కారణము తనకేదో 

యెలమి శ్రీవేంకటేశు. డితంే సర్వసాక్షి 

మలసి యీతనికిక మరి సాక్షి యేదో  ॥వీమ॥ 
 సంపుటం-3-క్రీ- 29% 


న 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య హరినాదప్రభ 
స్వరకర్త & గాయకులు : వేదవతీ ప్రభాకరరావు 


యమన్‌ రేకురాగం : పాళంగనాట 


ఇన్నియు ముగిసెను ఇటు నీలోననె 
పన్ని పరుల! జెప్పంగం బోటేది. ॥ పల్లవి ॥ 


కుందనినీరోమకూపంబులలో 

గొందుల (బ్రహ్మాండకోట్టట 

యెందరు బ్రహ్మలో యెంత ్రపంచమో 

యిందు. బరులమని యెంచంగనేది. ॥ ఇన్ని ॥ 


నీకొనచూపున నెటి( గోటిసూర్యు- 

లేకమగుచు నుదయింతురటా 

నీకాయమెంతో నీవునికేదో 

నీకంటె బరులని నిక్కంగనేది ॥ ఇన్ని ॥ 


జీవకోటి నీచిన్నిమాయలో 
(ప్రోవులగుచు నటు పొడమెనటా 
శ్రీవేంకటేశ్వర చెప్పంగ నీ వెంతో 
ఆవల బరులకు నాధికృమేది ॥ ఇన్ని ॥ 
సంప్పుటం-3-క్రీ-87 
న యన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హారినాదప్రభ 
స్వరకర్త & గాయకులు : వేదవతీ ప్రభాకరరావు 


చారుకేశి రేకురాగం: మలహరి 


కొనమొద లేదో గుజీగాన రొరులు 
మునుకొను సంసారమోహాంధమందు ॥పల్లవి ॥ 


తలయను బ్రహ్మాండతతులకు నవ్వల 

తలంేటి జీవుండు తా నణువు 

అలరినయాసల ననలును( గొనలును 

వెలసీ సంసారవృక్షములోన 1కొన॥ 


పుట్టును! బొదలును భువి బహురూపుల 

పుట్టేటియాత డు పారి నొకయే 

వొట్టుకయీందను వుభయకర్మముల 

చట్టిడుసంసార సాగరములను 1॥1కొన॥ 


తగులు నన్నిటా తనుభోగంబుల 

తగిలేటిపురుషుండు తా ఘను 

నిగిడి శ్రీ వేంకటనిలయుండు గతైతే 

అగపడ సంసారానందమందు ॥కొన॥ 


నంపుటం-2 -కీ- 118 


శరన 


క్యాసెట్‌పేరు..... : అన్నమయ్య హరినాదప్రభ 
స్వరకర్త & గాయకులు : వేదవతీ ప్రభాకరరావు 


ప 


శుద్ధధవ్యాసి రేకురాగం : శంకరాభరణం 


పట్టలేనిమనభ్రమ గాక 
నెట్టనం దాంగరుణించనివాండా ॥ పల్లవి 11 


హితప్రవర్తకు6 డీశ్వరు యు 

తత్రి నంతరాత్మతాయాన 

రతి నాతని దూరంగనేలా 

గతియని తలంిన కావనివాండా ॥పట్టః 


తెగనిబంధువుండు దేవుడు 

బగివాయ6డిహము6బరమునను 

అగపడి సందేహములేలా 

తగ నమ్మిన దయదలయనివాండా ॥పట్ట॥ 


హృదయము శ్రీ వేంకటేశ్వరుండు 


'మొదలనే అనందమూర్తిగన 


కదిసి వెలిని వెదకయనేలా 
యెదుర౭గనిన వరమియ్యనివాండా ॥పట్ట॥ 


సంపుటం-2 -కీ- 472 
క 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరినాదప్రభ 
స్వరకర్త & గాయకులు : వేదవతీ ప్రభాకరరావు 


32 
మాకవిగౌశ రేకురాగం: శ్రీరాగం 


కోరికె దీరుట యెన్నండు గుణమును నవగుణమునుం జెడి 
వూరక యీమది నీపై నుండుట యెన్నండొకో ॥ పల్లవి ॥ 


చిత్తం బాడలి దీరదు, చింత దలంపునం బాయదు 

యెత్తినపరితాపమునకు నేదీ మితిమేర 

హత్తినపుణ్యము బాపము నప్పటిసుఖములకొరకే 

వత్తికి నూనెకు6 గొలంటై వడి( జనె దివసములు ॥ కోరి ॥ 

జీవు(డె పరతం[త్రుండుగన చింతింపండు నిన్నెప్పుడు 

చావునుంబుట్టుగు సహజము శరీరధారులకు 

శ్రీవనితాహృదయేశ్వర శ్రీ వేంకటగిరివల్లభ 

పావనమతిమై ప్రాణులు బ్రదుకుట యెన్నడొకో _ ॥కోరి॥ 
సంపుటం-1-కీ-176 

శయం 


క్యాసెట్‌పేరు.... : అన్నమయ్య హరినాదప్రభ 
స్పరకర్త & గాయకులు : వేదవతీ ప్రభాకరరావు 


తిలంట్‌ 


ఎట్టు నేరిచితివయ్య యిన్నివాహనములెక్క్క 
గట్టిగా నిందుకే హరి కడుమెచ్చేమయ్యా 


గరుడునిమీ6ద నెక్కి గమనించితివి నాడు 
అరుదైన పారిజాతహరణానకు 

గరిమతో రథమెక్కి కదలితి వల్లనాండు 
సొరిది బ్రాహ్మాణపడుచుల నుద్దరించను 


చక్కంాంగుబేరుని పుష్పక మెక్కి కదలితి 
మక్కువ సీతాదేవి మరలించను 

తక్కక వాయుజ నెక్కి దాడివెట్టితివి నాడు 
చొక్కపువానరులపౌంజులు చూడను 


కొట్టంగొన నీవు రాతిగుజ్జము నెక్కి తోలితి- 
పట్టియెడ నధర్మము నడందంగను 

మెట్టుక శ్రీవేంకటాద్రిమీ(ద6 బల్లకి యెక్కితి- 
విట్టె యిందిరం గూడి యేయంెండ్లి యేళను 


ఖనన 


రేకురాగం: మాళవి 


॥ పల్లవి ॥ 
భా 


॥ ఎట్లు ॥ 
లట 


॥ ఎట్లు ॥ 
తి 


॥ ఎట్లు ॥ 
యు 


సంపుటం-20-కీ-105 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరినాదప్రభ 
స్వరకర్త & గాయకులు : వేదవతీ ప్రభాకరరావు 


| 
| 
| 
రై! 
భట. 
శజ్హ] 
ళో 
శ్‌! 
ఇం! 
శతి | 
చ్ద్‌ | 
| 
ష్‌! 
స్తో! 
ఖ్ర! 
| 
| 
| 
జీ 





య్‌ 


శేదంబులు పౌరాణిక | 
వాద౦బులు నరకవిత్వవాణీవీణా | 
నొద౦బులు కృత్‌సుజనా 
హ్లారంబులు తొళ్ళపాకయన్నయపదముల్‌ 
సంకీర్తనరిక్షణం-పద్యసం్య+ 
సన 


క్యాసెట్‌ సేరు... : అన్నమయ్య పదసౌందర్యం 


భైరవి 


ఏల రాండమ్మ యింతిరో వాల- 
డేల రాండమ శ్ర నన్నేలినవాండు 


పచ్చని పులుగుల బండిమీ6ద నుండు-- 
పచ్చవింటి పిన్నబాలుని తండ్రి 
పచ్చనిచాయలం బాయని బంగారు-- 
పచ్చడము గట్టి (న) బాగైనవాండు 


తెల్లని పులుగుపైం దిరుగ మరిగినట్టీ-- 
తెల్లని సతిపాలి దేవరతం్రి 

తెల్లని పరపుపైం దేలిపారలు వెట్టు-- 
తెల్లని కన్నుల తెలివైనవాండు 
కొండవింటివాని గుత్తగొనిన యట్టి-- 
కొండుక పాయపుం గూంతురుతండ్రి 


కొండలరాయండు కోనేటి తిమ్మయ్య 
కొండ తలనెత్తి గుజుతైనవాండు 


తననన 


36 
రేకురాగం: కొంభోది 
॥పల్లవి॥ 
భో 
1ఏల॥ 


ఏల! 


॥ఏల॥ 
సంపుటం-క్‌ కీ-235 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదసౌందర్యం 
స్వరకర్త & గాయకులు : శ్రీరంగం గోపొలరత్నం 


బేడ లేళురాగం : శంకరాభరణం 


పట్టినపంతమె బలువనవే 
చుట్టపువరుసలు చూచితిననవే ॥ పల్లవి ॥ 


తానూ: జూచెను తనువూ నాంటెను 
కానీకానీ. కద్దనవే 

నానికి. జెమటల నవ్వుల మునింితి 
పూని యిద్దరికి( బోదనవే ॥ పటి ॥ 


మారు మాంటాడెను మనసున నిలిచెను 

ఆరి దేరీ నవుననవే 

తీరవు పులకలు తెగదిది తమకము 

భారము దనపై( బడెననవే ॥ పట్టి ॥ 


కా(గిట( గూడెను కళలను గరంగితి 
దాయనేల యిశ దగుననవే 
వీ(గనైతి శ్రీవేంకటపతి రతి 
చేలదేరె నిఈ జెల్లుబడనవే ॥ పట్టి ॥ 
సంపుటం-20-క-195 
సనన 


క్యాసెట్‌ పేరు ; అన్నమయ్యపదసొందర్యం 
స్వరకర్త & గాయకులు : శ్రీరంగం గోపాలరత్నం 


38 


తోడి రేకురాగం: వపంతవరాళి 


ఇదివో నా భాగ్యము యేమి చెప్పేనే 
ముదముతోందన కిట్టె మొక్కితి నే ననవే ॥పల్లవి॥ 


చుట్ట మైన యట్టివాండయ సులభు.డైనట్టివాడయ 

దట్టమైన నా కిన్నిటాను తానే కదే 

పొట్టయొరుగున నుండి పొరచి వెట్టంపి నేయ 

గట్టిగా నింతకరుణ గలదుగా నాకు ॥ఇదివో॥ 


అంతరంగమైనవాయ ఆయ మెరింగినవాయడ 
చెంతలందానే అని చెప్పేంగదే 
వంతులు వాసు లెంచక వాకిటికి వచ్చె నేయ 
. యింత మన్నించందాంగాక యిణనెవ్వరే ॥ఇదివో॥ 


వహించుకొనేవాయ వద్ద నిట్టె వుండేవాడు 

విహరించ నా కిన్నిటా వెలసె తానె 

వహికెక్క శ్రీ వేంకటవల్లభుడితండే నన్ను 

తహతహ దీరంగూడె తగవరి అవుంగదే 1ఇదివో॥ 


సంపుటం- 1 1-కీ- 149 


శరన్‌ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్యపదసౌొందర్యం 
స్వరకర్త & గాయకులు : శ్రీరంగం గోపాలరత్నం 


తిలంగ్‌ కామోద్‌ రేకురాగం : మాళవిగొళ 


వలెంగా వేసాలు వద్దన్న మానయ 
యెలయింపులమాటల నెంత సేసీనె ॥పల్లవి॥ 


కన్నుల నే మొక్కితేను కాథలేల రేయీనె 

యిన్నిటాంజేతులు మోపి యేల చూపీనె 

వెన్నెల బయట నుంటె వెత లేల రేంగీనె 

నిన్ననేటనె కతలు నేరిచెందా6గదవే ॥వలెంగా॥ 


పొలసి నే నగితేను పులక లేల పుట్టీనె 

యెలమి౯జూడు మ నెన లేల పెట్టీనె 

చిలుకలు వలికితే చింత లేల పొడమీనె 

మలక లెల్లంబెనచేమాయకాండు గదవే ॥వలెంగా॥ 


గక్కునం గాంగిలించితె కడు6 జెమరించ నేలె 

మిక్కిలి గోర నూరిచి మీంయ6 జిమ్మీనె 

యెక్కువ శ్రీ వెంకటేశుండెనసె నన్నిటా నన్ను 
చక్కనిసరసముల జాణకాండ గదవే ॥వలెంగా॥ 


సంవుటం- 1 ] -కీ-35 
ఈల 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్యపదసౌందర్యం 
స్వరకర్త & గాయకులు : శ్రీరంగం గోపాలరత్నం 


40 


వారధ్సీశ్వరి రేకురాగం : శంకరాభరణం 


నాకు జెప్పరె వలపు నలుపో తెలుపో 
నూకి పోవధరాదు నుయ్యో కొండో ॥పల్లవి॥ 


పొల(తి మరునికి వెరవ పులియో యెలువో 
వులుకుందుమ్మిదమోంత వురమో మెరుమో 

తిలకింపం జందనము తేలో పామో 
యెలమి6 గోవిలకూంత యేదో పోదో (2) నాకు! 


పొదలిన చలిగాలి పొగయో వగయో 

వదలిన కన్నీరు వాగో వంకో 

వుదరమున 'బన్నీరు వుడుకో మిడుకో 

యెదుట! దలవంచుకొనుటెగ్లో సిగ్గో ॥నాకు॥ 


అసమశరుపైపరపుటదనో పదనో 

పసగలవానిమోవీ పంచదారో తేనో 

అసమగతి వానిరాక ఆదోపాదో.. 
రసికు వేంకటేశు సొందు రాజ్యమో లక్ష్మో నాకు! 
సంపుటం-5 క్రీ-193 


(గ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్యపదసౌందర్యం -. 
... స్వరకర్త & గాయకులు : శ్రీరంగం గోపాలరత్నం 


కాంభోజి 


మనవి చెప్పితిని మజవకుమీ 
కనుంగొని నామాంట కడువకుమీ 


యిచ్చక మాడితి వీడనె వుంటివి 
మచ్చికనా మేలు మఅవకుమీ 
వచ్చి వేరొకతె వలపులు చల్లిన 
పచ్చిదేరి మరి పదరకుమీ 


సరస మాడితివి చనవు లిచ్చితివి 
మరిగిననాపొందు మానకుమీ 
సరిగా మరొకతె సందులు దూరిన 
తొరలి యప్పుడు మరి తొలంకుమీ 


కలసితి విప్పుడు కాంిలించితివి 
పొలసి యిట్లనె భోగించుమీ 
యెలమిని శ్రీ వేంకటేశ్వర మరొక్షతె 
పిలిచితేను మరి పెన ఉకుమీ 


సస 


రేకురాగం: పాముంతం 


॥పలవి॥ 
న. 


॥మనవి॥ 


॥మనవి॥ 


॥మనవి॥ 


సంప్పుటం- 1 1-కీ-53 


జనపద... 2 అన్యము. 
స్వరకర్త & గాయకులు : శ్రీరంగం గోపాలరత్నం 


భణ 
ఆరభి రేకురాగం : దేసాక్షి 


అనరాదు వినరాదు ఆతనిమాయలు నేయ 
దినదిన క్రొత్తలాయ (ద్రిష్టమిదే మాకు ॥పల్లవి॥ 


అడెడిబాలుల హరి అంగిలిచూపుమని 

తోడనే వాండ్లనోర దుమ్ములు చల్లి 

యీడ మాతోంజెప్పంగాను యిందరము6గూడి పోయి 
చూడబోతే పంచదారై చోద్యమాయనమ్మా ॥అన॥ 


తీంటతీగెలు సొమ్మంటా దేహము నిండాంగట్టి 

తీటథకు6గాక బాలులు తెగి వాపోంగా 

పాటించి యీసుద్ది విని పారితెంచి చూచితేను 

కోటికోటి సొమ్ములాయ కొత్తబోయమ్మా ॥1అన॥ 


కాకిజున్ను జున్నులంటా గంపెయేసి తినిపించి 

వాకొలిపి బాలులెల్ల వాపోవంగా 

ఆకడ శ్రీ వేంకటేశుండాబాలుల కంటినీరు 

జోకగ ముత్యాలు సేసెంజూడంగానే నేము ॥ అన॥ 


సంపుటం-2-క్రీ= 167 
షల 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్యపదసొందర్యం 
స్వరకర్త & గాయకులు : శ్రీరంగం గోపాలరత్నం 


చాకుకేశి రేకుతాగం: శ్రీరాగం 


చలువలు వేండ్లు జరపల॥నేంటికి 
నెల వగు మేలే నించడ రాదా | ॥పల్లవి॥ 


మోహము చెలిపై ముంచినవాండవు 

దాహపు విరహము తరవేల 

సాహసి మొదలనె చలముల కోపదు 

యీహల నీవే యెబుఆపదు వియను ॥చలువలు॥ 


చేసన్నలనే చెనకినవాండవు 

వాసులు సతిపై వంచుదురా 

ఆసలనే కడు నలసిన దిందాడ 

ఆసుద్దులుమ మ్మడుగకు మియను ;చలువలు॥ 


కాంగిట నంగన6గలసినవాండవు 

మాలినసిగ్గులు మరి యాల 

చేందేర్చె నిదె శ్రీవేంకటేశ్వర 

వీంయక ననుపులు విడువకు మిశణనూ.6 1చలువలు॥ 


సంపుటం- 1 1 -కీ-34 
శరం 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్యపదసొందర్యం 
స్వరకర్త & గాయకులు : శ్రీరంగం గోపాలరత్నం 


టే 


కమాస్‌ రేకురాగం: వరాళి 


ఎవ్వరివా(డా(గాను యేమందు నిందుకు 
నవ్వుచు నాలోనిహరి నన్ను! గావవే 


కోపులరాజులనెల్ల కొలిచి కొన్నాళ్లు మేను 
చూపుడుయబూట నెట్టితి సొగిసి నేను 
యేపున సంసారమున ఇదిగాక కమ్మటాను 
దాప్పుగ తొర్లుబూ(ట తగిలించుకొంటిని 


మొదల( గర్మములకు మోసపోయి యీ బ్రదుకు 
కుదువవెట్టితి నేగురి గానక 

వెదకి కామునికి విషయములకు నే 

అదివో నావయసెల్ల నాహివెట్టితిని 

ఇప్పుడే శ్రీవేంకటేశ యీడేర్చి నామనసు 
కప్పినగురు(డు నీకు క్రయమిచ్చెను 
వొప్పించిరిందరు బలువుండు చేపట్టెననుచు 
అప్పులెల్లంబాసి నీ సొమ్మైతినేనయ్యా 


॥పల్లవి॥ 


॥ఎవ్వ॥ 


1ఎవ్వ॥ 


॥ఎవ్వ॥ 


సంప్తుటం - 4 - కీర్తన - 142 


వ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్యపదసొందర్యం 
స్వరకర్త & గాయకులు : శ్రీరంగం గోపాలరత్నం 


ముఖాలి రేకురాగం: ముఖారి 


కలలోనె యిరువురము నలిగి వేగ 
కలయనుచు! దెలిసి నిను గౌయిలించితిరా ॥1 పల్లవి 11 


అలుగుదురె.బతులన౮ొ వినథగ- 

నలవాటు లేక నే నలుగుచుండుదురా 

అలిగితట నరక నీవంత నాతోను మరి- 

నలుగులౌనట పూవులంతలోపలనే ॥ కల ॥ 


చందురు(ె సూర్యుంైై జరగ మిగుల 

కెందమ్ములవుర నాకెంగేలుదోయి 

గందమే తో(చెనట కస్తూరియనం్‌ నా- 

చందమపుడొకలాగు చందమవునటరా ॥కల॥ 


విటవరుండ కోనేటివిభుండ నీ- 
వెటు దొలంగిన దేహమెట్టు నిలుపుదురా 
యిటువలెనె మనలోన నెలమి మరచి 
తటుకనను(. గలయనుచు తలి తెలిసితిరా ॥ కల ॥ 
సంపుటం-ర్‌-క్రీ-21 
14 


క్యాసెట్‌ పేరు ; అన్నమయ్య పదసొందర్యం 
స్వరకర్త & గాయకులు : శ్రీరంగం గోపాలరత్నం 


త్రి 
హశకికాంభోజి రేకురాగం : సామంతం 


ఓయమ్మ ఇంతయేల వొద్దనరే 
నాయముగా దిందరిలో నగుబాటు దనకు ॥ పల్లవి ॥ 


చెక్కునొక్కితిని సెలవి నవ్వితిని 

మక్కువతో నె((నెం?)తైనా మాటాడండు 

మొక్కూ మొక్కితిని మోనాన నుండితిని 

యెక్కుడు దిట్టితినంటా నెగ్గువట్టీ నితడు 1 ఓయ ॥ 


ఇచ్చకము! జేసితి ఇచ్చితి విడమును 

కచ్చుపెట్టి యె. (యెంితైనాం గరయగండు 

ముచ్చటలాడితిని 'మోవింజూచితి( దన్ను 

బచ్చిగా( జేసితినంటా పగచాటీ నితండు ॥ ఓయ ॥ 


కన్నులా( బొక్కితిని కాంగిటా నించితిని 
మన్నించె రతి నె6(నెంఫతైనా మానండు 
సన్నల మెచ్చితిని చాయల హెచ్చితిని 
ఇన్నిటా శ్రీవేంకటేశు: డెంతజాణే ఇతండు ॥ ఓయ ॥ 
సంపుటం-20-కీ-62 
సనన 


' క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదసొందర్యం 
స్వరకర్త & గాయకులు : శ్రీరంగంగోపాలరత్నం 


షే 
| 
| 
| 
ఎ 


| 
/ 
అ! 
చ్‌. 
స్ల్‌. 
న | 
బ్తవ 
ళా! 
బగ్గ 
| 

డే! 
త్‌! 
/ 
] 
జీ 





త్‌ 


బౌ రేకురాగం : భూపొళం 
ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు- 
నప్పండగుతిరువేంకటాద్రీశు గంటి పల్లవి ॥ 
అతిశయంటైన శేషాద్రిశిఖరము గంటి 
ప్రతిలేనిగోపురప్రభలు గంటి 


శతకోటిసూర్యతేజములు వెలు (యంగంటి 
చతురాస్యుంబొడగంటి చయ్యన మేలుకంటి ॥ ఇప్పు॥ 


కనకరత్నకవాటకాంతు లిరుగడంగంటి 
ఘనమైనదీపసంఘములు గంటి 
అనుపమమణిమయమగు కిరీటము గంటి 
కనకాంబరము గంటి గక్కన మేలుకంటి ॥ఇప్పు॥ 
అరుదైనశంఖచ శ్రాధు లిరుగడ గంటి 
సరిలేని అభయహస్తము గంటిని 
తిరువేంఠటాచలాధిపుని జూడ గ6గంటి 
హరింగంటి గురుంగంటి నంతట మేలుకంటి ॥ ఇప్పు॥ 
సంపుటం 1-కీ-38 


(| 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య శ్రీనివాసానుభూతి 
స్వరకర్త & గాయకులు : నూకల చినసత్యనారాయణ 


నటిఖైరవి రేకురాగం: శ్రీరాగం 


రాజీవనేత్రాయ రాఘవాయ నమో 
సౌజన్యనిలయాయ జానకీశాయ ॥పల్లవి॥ 


దశరథతనూజాయ తాటకదమనాయ 
కుశికసంభవయజ్ఞగోపనాయ 

పశుపతి మహాధనుర్భంజనాయ నమో 
విశదభార్గవరామవిజయకరణాయ ॥రాజీ॥ 


భరితధర్మాయ శూర్చణఖాంగహరణాయ 
ఖరదూషణాదిరిపుఖండనాయ 

తరణిసంభవసైన్యదక్షకాయ నమో 
నిరుపషమమహావారినిధిబంధనాయ ॥రాజీ॥ 


హత్రరావణాయ సంయమినాథవరదాయ 
అతులితాయోధ్యాపురాధిపాయ 

హిత్రకర శ్రీవేంకటేశ్వరాయ నమో 

వితతవావిలిపాటివీరరా మాయ ॥రాజీ॥ 


సంప్పటం- 2-కీ- 273 
క. 


క్యాసెట్‌ పేరు .. _ : అన్నమయ్య శ్రీనివాసానుభూతి 
స్వరకర్త & గాయకులు : నూకల చినసత్యనారాయణ 


ములాన్‌ 


అటో 


కరుణించవే నిజగతి బోధించవే 
హరి నిన్ను గొలువక యలసీ( బ్రాణి 


కలలో నింతుల( గలసినట్లనే 

వెలి( గాంతలతోడివేడుకలు 

లలి నిందుకు(గా లంపటములంబడి 
పలుమారు నూరక బడలీ( బ్రాణి 


నిన్నటి యాహారనిజరుచివలెనే 
అన్నువ నిప్పటి యాహారము 


యెొన్న నిందుకే యిడుమలః బొరలుచు. 


కన్న గతుల గడు( గల(గీ బ్రాణీ 
పరుసముసో(కినబంగారమువలె 
- పరమభాగవతపట్టములు 
అరయళ€/ శ్రీవేంకటాధిప నీకృప 
యిరవుగం గని తుదకెక్కీ6బ్రాణి 


* 33 


గ 
రేకురాగం : హిందోళం 


1పల్లవి॥ 


॥5కరు॥ 


॥కరు॥ 


॥5కరు॥ 
సంపుటం - 4 - కీర్తన - 381 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య శ్రీనివాసానుభూతి 
స్వరకర్త & గాయకులు : నూకల చినసత్యనారాయణ 


ర్‌] 


ఖరహరస్రీయ 
అన్నిటికీ నిది పరమౌషధము 
వెన్నునినామమే విమలౌషధము 


చిత్తశాంతికిని శ్రీపతినామమె 
హత్తిననిజ దివ్యౌషధము 
మొత్తపు బంధవిమోచనంబునకు 
చిత్తజగురుండే సిద్ధషధము 


పరిపరి ధములభవరోగములకు 
హరిపాదజలమె యౌషధము 
దురితకర్మముల( దొల(గించుటకును 
మురహరపూజే ముఖ్యౌాషధము 


యిల నిహపరముల నిందిరావిభుని 
నలరి భజింపుటె యెషధము 
కలిగిన శ్రీవేంకటపతి శరణమే 
నిలిచిన మౌకిది నిత్యాషధము 


శ్ర 3 


రేకురాగం : లలిత 


పల్లవి 


: అన్నిటి! 


॥అన్నిటి॥ 


అన్నిటి! 
సంపుటం - 4 - కీర్తన - 358 


క్యాసెట్‌ పేరు ; అన్నమయ్య శ్రీనివాసానుభూతి 
స్వరకర్త & గాయకులు : నూకల చినసత్యనారాయణ 


52 
కల్యాణవసంతం రేకురాగం : లలిత 


ఈతని మహిమలు యెంతని చెప్పెద 
చేతులమొక్కెద( జెల(గుచు నేను ॥పల్లవి॥ 


శ్రీనరసింహుడు చిన్న్మయమూరితి 

నానావిధకరనఖరు(డు 

దారుణదైత్యవిదారు(డు విష్ణుండు 

తానకమగు మా దైవంబిత(డు ॥ఈతని॥ 


అహోబలేశు(డు ఆదిమపురుషుండు 

బహుదేవతాసార్వభౌముండు 

సహజానందు(డు సర్వరక్షకుండు 

యిహపరములొస(గుయేలిక యితడు ॥ఈతని॥ 


కేవలు(డగు సుగ్రీవన్ఫసింహండు 

భావించ సుజనపాలకు(డు 

శ్రీవేంకటేశు6డు చిత్తజజనకుండు 

వేవేలకు నిలువేలుపు యితడు ఈతని! 
సంపుటం - 4 - కీర్తన - 527 


శశ ర్‌ 


క్యాసెట్‌పేరు _ ; అన్నమయ్య శ్రీనివాసొనుభూతి 
స్పరకర్త & గాయకులు : నూకల చినసత్యనారాయణ 


ఆనందభైరవి రేకురాగం: పొముంతం 


సకలభూతదయ చాల (౧6గలుగుట 

ప్రకటించి దేహసంభవమైనఫలము పల్లవి ॥ 
తలకొన్నఫలవాంఛ (దగులకుండ (గం జీత్త 

మలవరించుట కర్మియైనపలము 

సలుకర్మములలోన బ్రహ్మార్సణపుబుద్ధి 

గలుగుట హరికృపగలిగిన ఫలము ॥1సక॥ 
యెప్పుడు. దిరువేంకటేపసేవకు ణౌట 

తప్పక జీవుండు దానైనఫలము 

కస్పీనసౌఖ్యదుఃకర్మము (ఖమ్ము?)లు సమముగా 

న్‌్పుట విజ్ఞానమొదవినఫలము 11సక॥ 

సంప్పటం 1-క్రీ-223 


జగ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య శ్రీనివాసానుభూతి 
స్వరకర్త & గాయకులు : నూకల చినసత్యనారాయణ 





| 
| 
| 


క్యాసెట్‌నెం. 6 


| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
సే 


. అన్నమయ్య హరిపదమకరందం 
మావ వల వా నచమ పుసటు పటములు ప 


| 
| 








హంసధ్వని రేకురాగం : సామంతం 


హరియే యెరు(గును అందరి బ్రతుకులు 
యిరవై యీతని యెరుయుటే మేలు ॥ పల్లవి ॥ 


వెనకటి బ్రహ్మలు వేవేలసంఖ్యలు 
యెనసి బ్రహ్మాండము లేలిరట 
పెనగొని వారలపేరులు మరవిరి 
మనుజకీటముల మరెవ్వ( డెరుంగు ॥ హరి ॥ 


ఆసం దొల్లి మును లనంతకోట్టు 

చేసిరి తపములు సేనలుగా 

యేసిరు లంధిరి యెరం రెవ్వరును 

వేసప్పునరులకు విధి యేదో ॥ హరి ॥ 


కల వనేకములు కర్మమార్గములు 
పలుదేవత లిటు పాటించిరి 
బలిమి శ్రీవేంకటపతికి మొరఇడి 
వెలసీరి తుద నిదే వెర వీందరికి ॥ హరి ॥ 
సంపుటం-3-కీ- 255 
ష్‌ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదమకరందం 
స్వరకర్త & గాయకులు : జి, బాలకృష్ణప్రసాద్‌ 


ధవ్యాసి 


నిత్యానంద ధరణీధర ధరారమణ 
కాత్యాయనీస్తోత్రకామ కమలాక్ష 


అరవిందనాభ జగదాధార భవదూర 
పురుషోత్తమ నమో భువనేశ 
కరుణాసమగగ్ర రాక్షసలోకసంహార- 
కరణ కమలాధీళ కరిరాజవరద 
భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానంద 
సాగరనిజావాస సకలాధిప 
నాగారిగమన నానావర్షనిజదేహ 
భాగీరథీజనక పరమ పరమాత్మ 


పావన పరాత్పర శుభప్రద పరాతీత 
కైవల్యకాంత శృంగారరమణ 
శ్రీవేంకటేశ దాక్షిణ్యగుణనిధి నమో 
దేవతారాధ్య సుస్టిరకృపాభరణ! 


శరర 


58 


రేకురాగం: శ్రీరాగం 


॥ పల్లవి ॥ 
|! 


॥1 నిత్యా ॥ 


॥॥ నిత్యా ॥ 


॥ నిత్యా ॥ 
సంపుటం-1-కీ-25 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదమకరందం 
స్వరకర్త & గాయకులు : జి.బాలకృష్ణ ప్రసాద్‌ 


శ్రీకారం రేకురాగం: శ్రీరాగం 


భాలనేత్రానల ప్రబలవిద్యుల్లతా- 

కేలీవిహార లక్ష్మీనారసింహా పల్లవి ॥ 
ప్రళభయమారుతఘోరభస్ట్రికా పూత్కార- 

లలితనిశ్వాసడోలారదనయా 

కుల్హాలకుంభినీకుముదహితరనిగగన- 

చలనవిధినిపుణ నిశ్చలనారసింహా భాల ॥ 
వివరఘనవదనదుర్విధహసననిష్ట్యూత- 

లవదివ్య వరుషలాలాఘటనయా 

వివిధజంతు వ్రాతభువనమగ్నీకరణ 

నవనవప్రియ గుణార్జవనారసింహా ॥భాల ॥ 
దారుణోజ్ఞ వ్రఅధగద్ధగితదం స్హ్రైనలవి- 

శారస్కులింగసంగ శ్రీడయా 

వైరిదానవఘోరవంశభస్మేకరణ- 

కారణ ప్రకటవేంకటనారసింహా ॥భాల ॥ 

సంపుటం 1-కీ-281 


జషేస 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదమకరందం 
స్వరకర్త & గాయకులు : జి, బాలకృష్ణ ప్రసాద్‌ 


6 


మోహన రేకురాగం: శంకరాభరణం 
అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ 
నలి నిందిర నీతో నవ్వినది * పలువి ॥ 
భా 
ఆదిలక్ష్మీ మహనకమలంబున 
వేదమాత నిను వేసినది 
ఆదెస నీపై నభయహస్తమును 
సాదరమున6 గడు. జాంభినది ॥ అలు ॥ 
సిరి దనకన్నుల చింతామణులను 
పారి నీపై దిగంబోసినది 
వరదహస్తమున వలచెయి వట్టుక 
అరుదుగ నిను మాటాడించినది అలు ॥ 
జలధికన్య తనసర్వాంగంబులం 
బిలిచి నిన్ను నిటు పెనయినది 
అలముక శ్రీవేంకటాధిప నిను రతి- 
నెలమి నీవురం (రం?) బెక్కినది ॥ అలు ॥ 
సంపుటం-20-కీ-6 
౫న న్య 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదమకరందం 


స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణ ప్రసాద్‌ 


61 


బేగడ రేకురాగం : నాదరామక్రియ 


ఏమి సేయుదునమ్మ యిన్నియును నిటుగూడె 
తామసపుం (బ్రేమ వేదనం బాయనీదు 


కినిసీ నే సొలసి పలికెద నంటినా యతని-- 
నెనయుందడణాటు నోరెత్తనీదు 

వెనకి యలపార జూచెద నంటినా యతని-- 
కనుం/గవ జలంబు సరుగన6 జూడనీదు 


కిందుపడి కదిసి మైొక్కెద నంటినా యతని-- 
యంది (నంది) పరవశము చేయాడ నీదు 
డెందంబు మజచి యుండెద నంటినా యతని 
జెందిన తలధ్పు మజచియు మజవనీదు 


తిరువేంకటేశు. బొందితినంటినా యతని-' 
దొరతనము నాగరిమ దోంచనీదు 

సిరిదొలయ రతుల నలసితి నంటినా యతని- 
సరసంబు వేడుకల జాలించనీదు 


॥పల్లవి॥ 
రా 


॥ఏమి॥ 


॥ఏమి॥ 


॥ఏమి॥ 


సంపుటం-5 కీ113 


స 3౫ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదమకరందం 


స్వరకర్త & గాయకులు : జి, 'బాలకృష్ణప్రసాద్‌ 


సావేరి రేకురాగం : మాళవిగౌళ 


భావించి చూడరే పడంతులాల 
చేవదేరి మహిమలు చెలంగినట్టుండెను ॥ పల్లవి ॥ 


పరమప్పురుషునికి పచ్చకప్పురముకాయు 

తిరుమేన నమరెను తెల్లనికాంతి 

ధరలో బాలజలధి తచ్చేటివేళను 

మురిపెమై తుంపురులు ముంచినయట్టుండెను ॥ భావిం ॥ 


తవిలి యీదేవునికి తట్టుపుణుంగుకాయు 

నవమై మేన నమరె నల్లనికాంతి 

తివిరి గోవర్ధనమెత్తిననాండు నిండుకొని 

(ధ్రువమై మేఘకాంతులు తొలంకినట్టుండెను ॥ భావిం ॥ 


శ్రీవేంకటేశునికి సింగారించిన సొమ్ములు 
భావించ మేన నమరె బంగారుకాంతి 
తావుగా నలమేల్‌మంగ తనవుర మెక్క(గాను 
వేవేలుసంపదలెల్లా వెలసినట్టుండెను ॥ భావిం ॥ 
సంపుటం-23-క్రీ-.154 
శన 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య హరిపదమకరందం 
స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణ ప్రసాద్‌ 


బృందావని రేళురాగం : శంకరాభరణం 


తగుదువమ్మ నీ నందపుమరుతండ్రికి 
మొగి దచ్చినమృతము మోవి నుందిగాన ॥ పల్లవి 1 


కోమలి నీజవ్వనము కొలందివెట్టగరాదు 

(ప్రేమమున మీ(దమీ(ద బెరిగీగాన 

ఆమని నీసింగార మంతఇంత యనరాదు 

వేమారు నీచూపు వెల్లివిరిసీ, గాన తగు ॥ 


తొయ్యలి నీవొరపులు తులదూథలి చెప్పరాదు 

నెయ్యపునీతురు మిదె నిక్కీగాన 

చయ్యన నీసొబగు లిచ్చట నియమించరాదు 

అయ్యెడ నీపిజుందున కలవిలేదుగాన తగు ॥ 


వనిత నీభావ మి(క వర్లించిపలుకరాదు 

కొన నీపొదములు చీగురులుగొన 

తనరునీభాగ్యము తలంచ నలవిగాదు 

ఘనుండు శ్రీవేంకటేశు! గలసితిగాన ॥ తగు ॥ 
సంపుటం-20-కీ- 205 


తనన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదమకరందం 
స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణ ప్రసాద్‌ 


61 


హిందోక రేకురాగం: పొడి 
ముద్దులు మోమున ముంచలోను 
నిద్దప్లుం గూరిమి నింబీని ॥పల్లవి॥ 
మొల చిరుఘంటలు మువ్వలు గజ్జలు 
ఘలఘలమనంగాః గదల(గను 
ఎలనవ్వులతో నీతండు వచ్చి 
జలజపుచేతులు చాటీని ॥ముద్దు॥ 
అచ్చపుం గుచ్చుముత్యాల హారములు 
పచ్చల చం(ద్రాభరణములు 
తచ్చిన చేతుల తానె దైవమని 
అచ్చట నిచ్చట నాడీని ముద్దు! 
బాలుండు కృష్ణుండు పరమపురుషుండు 
నేలకు నింగికి నెరిబొడవై 
చాలించి (చాల?) వేంకటాచలపతి దానై 
మేలిమి సేయల మించీనీ ॥ముద్దు॥ 
సంపుటం-ర కీ-303 
సనన 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదమకరందం 


స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణప్రసాద్‌ 


రతిపళిప్రియ రేకురాగం: సొాముంతం 


సకల లోకేశ్చరులు సరుస జేకొనువా(డు 
అకలంకముగ. బుష్పయాగంబు ॥ పల్లవి ॥ 


వివిధ పుష్పములతో వేదఘోషములతో 

అవల దిరువాముడియు నంగనలయాటతో 
కవివందినుతులతో కమ శయాజలతోడ 

నవధరించీ. బుష్పయాగంబు ॥ సక ॥ 


కప్త్పురపుటారతుల ఘనచందనముతోడ 

తెప్పలధూపముల తిరువందికాపుతో 

వొప్పుగం బణ్యారములు వొగిం బెక్కువగలతో 

అప్ప డందీ6 బుష్పయాగంబు ॥ సక ॥ 


తగుచ(ఛ?)(త్రచామరాలతాంబూలములతోడ 

పగటుతో నీరీతి పదిపూజ లందుకొని 

జిగిమీరె. జూడరే శ్రీవేంకటేశ్చరుని- 

అగజితంబగు పుష్పయాగంబు ॥ సక ॥ 
సంపుటం-24-కీ-209 


ననన 


క్యాసెట్‌ పేరు... : అన్నమయ్య హరిపదమకరందం 
స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణ ప్రసొద్‌ 


మలయమారుతం రేకురాగం:: శద్ధవసంతం 


ఇహపరసాధన మిది యొకటే 
సహజపుమురారిసంకీర్తన నొకటే ॥పల్లవి॥ 


భవసాగరముల( బాపెడిది తేప 

భువి నజ్ఞానముపులివాకట్టిది 

జవళి నాశాపాశములకు( గొడువలి 

నవనీతచోరునామం బొకటే మో ॥ఇహ॥ 


చింతాతిమిరముల' జెరిచేటి సూర్యుడు 

అంతట దరిద్రహతపు నిధానము 

వింతమరణభయ వినాశమంత్రము 

మంతుకు హరినామంబిది యొకటే _ 1ఇహః॥ 


మించుదుఃఖములమృతసంజీవని 

అంచల బంచేద్రియముల కంకుశము 

యెంచగ శ్రీవేంకటేశుదాసులకు 

బంచిన పాళ్ల( బరగినదొకటే 1ఇహ॥ 
సంపుటం - 4 - కీర్తన - 16 


సగ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదమకరందం 
స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణప్రసాద్‌ 


గ్‌ 
తోడి : లేకురాగం: బొళి 


సేహినిత్యుండు దేహము లనిత్యాలు 
మూహాల నామనసా యిది మరవకుమీ ॥పల్లవి ॥ 


శదింబాంతచీర మాని కొత్తవీర గట్టినట్టు 

ముదిమేను మాని దేహిమొగిగొత్తమేను మోచు 
అదనయంప(గలేవ ఆయుధము లీతని( 

గదిసి యగ్నియు నీరు గాలియుంజంపథలేవు _ ॥దేహి॥ 


మూత(డ నరకువడ6 డీతండగ్ని౯ గొలయడ 

బూతండు నీట మునుళో యీతడు గాలింబోడ 

వేతనుటై సర్వగతుండె చెలియించండేమిటను 

యీతల ననాది యీత౭డిరను గదలండు దేహి! 


చేరి కొానరానివాయడ చింతించరానివాండ 
భారపువికారాలంబాసినవాండీయాత్మ 

అరయ శ్రీ వేంకటేశునాధీన మీత(డని 

సారము దెలియుటే సత్యం జ్ఞానము దేహి॥ 


సంప్పుటం-2-కీ- 41 
సరం 
క్యాసెట్‌ పేరు వ అన్నమయ్య హరిపదమకరందం 
స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణప్రసాద్‌ 


క్యాసెట్‌నెం. 7 


అన్నమయ్య సంకీర్తనమందారం 





63 
చంర్రకొంస్‌ రేకురాగం: రామక్రియ 


శరణు శరణు నీకు సర్వేశ్వరా నీ 
శరణాగతే దిక్కు సామజవరదా ॥పల్లవి॥ 


వేయిశిరసులలోడి విశ్వరూపమా 

బాయట నీ పరంజ్యోతి పరబ్రహ్మమా 

'మైయుచున్న వేదముల మోహూంగమా 

చేయి చేత అనంతపు శ్రీమూరితి 1శరణు॥ 


ముగురు వేలుపులకు మూలకందమా 

వొగి మునుల బుషుల వోంకారమా 

పగటు దేవతలకు ప్రాణబంధుండా 

జగమెల్టాం గన్నులైన సౌాకారమా ॥1శరణు॥ 


వెలయు సచ్చిదానందవినోదమా 

అలరు పంచవింశతి యాత్మతత్వమా 

కలిగిన దాసులకు కరుణానిధీ 

చెలంగి వరములిచ్చే శ్రీ వేంకటేశుండా శరణు॥ 


నంపుటం- 15 -కీ- 219 
శరర 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్త్సమందారం 
స్వరకర్త & గాయకులు : జి. జానకీరమణ 


మిశ్రకల్యాణి రేకురాగం: పామంతం 


కోటిమన్మథాకార గోవింద కృష్ణ 
పాటించి నీమహిమలే పరబ్రహ్మము ॥పల్లవి॥ 


అకాశమువంటిమేన నమరెమూర్తివిగాన 
' ఆకాశనదియే నీకు నభిషేకము 
మేకొని నీవే నిండుమేఘవర్డుండవుగాన 
నీకు మేఘపుష్సాలే పన్నీరుకాపు కోటి 


చంద్రుడు నీమనసులో జనించె నటుగాన 

చంద్రికలు కప్రకాపై సరి నిండెను 

ఇంద్రనీలపుగనుల యిలధరు యవుగాన 
తంద్రలేనియీపెచూపే తట్టుపునుగాయను ॥కోటి॥ 


లక్ష్మీపతివిగాన లాగుల నీవురముపై 
లక్ష్మియలమేలుమంగే లలి నీతాళి-. 

సూక్ష్మమై శ్రీ వేంకటేశ చుక్కలపొడవు గాం 

పక్ష్మనక్షత్రములే యాభరణహారములు ॥కోటి॥ 


టం-2-కీ- 280 


చ 
తా 


0 
నేరం 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంక్షీర్తనమందారం 
స్వరకర్త & గాయకులు : జి, జానకీరమణ 


71 
ఆరభి రేకురాగం : శుద్ధవసంతం 


పరమాక్ముః డొక్కటే పరమపావనుడయగన 
పరిపూర్ణుయనెడి యీభామమే చాలు ॥పల్లవి॥ 


హేయ మిందే దుపాదేయ మిందేది 

బాయిటనే హరి సర్వపరిపూర్ణుయ 

స్రీయునెడ గుణభావజీవకల్పనము లివి 
రోయయాచినందనదుకాయమే రోయ 1పర॥ 


జాతి యిందే దంత్యజాతి యిందేది 

జాతులిన్నిటా నాత్మసర్వేశయ 

ఆతలను అంటుముట్టనెడిభావనలెల్డ 

బాతిపడి యోజంనోపని వెలితే తనది ॥1పర॥ 


తెలివిగలదాడణా దెగనిమజ(గు లివి 
తెలిసినంతటిమీ6దందీరు సంశయము 

యిలలోన శ్రీ వేంకటేశ్వరునికరుణచే 

వెలసి యీజ్ఞానంబు విడువకు మనసా ॥పర॥ 


సంపుటం-2-కీ- 136 
శస 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంక్తీర్తనమందారం 
స్వరకర్త & గాయకులు : జి, జానకీరమణ 


వలజి 


ఏలవయ్య లోకమెల్ల యిట్టె రాము దీవెనచే 


నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష 


మొదల నింద్రుండు నీమోమునకెల్లా రక్ష 
యిదె నీశిరసునకు నినుండు రక్ష 

కదిసి నీకన్నులకు గ్రహతారకలు రక్ష 
చెదరని (నీ) మేనికెల్ల శ్రీరామరక్ష 


బిరుందు వాలమునకు బెడిదపుశక్తి రక్ష 
గరుడండు నీకరయుగముల రక్ష 
గరిమ నీకుక్షికి కరివరదుండు రక్ష 
సిరుల నీమహిమకు శ్రీరామరక్ష 


వడి నీపాదములకు వాయుదేవుండు రక్ష 
తొడలకు వరుణుండు తొడగు రక్ష 
విడువని మతికిని వేదరాసులే రక్ష 
చెడని నీయాయువుకు శ్రీరామరక్ష 


నలువ నీగళ రక్ష నాలుక కుర్వర రక్ష 
అలర నీసంధులకు హరు(ఢు రక్ష 
పలు నీరోమములకు బహుదేవతలు రక్ష 
చెల!గు నీచే/ంతలకు శ్రీరామరక్ష 


అంగపు నీతేజమున కగ్నిదేవుండు రక్ష 
శృంగారమున కెల్లా శ్రీసతి రక్ష 
మంగాంబునిధి హనుమంత నీ కేకాలము 
చెంగట శ్రీ వేంకటాద్రి శ్రీరామరక్ష 


దేకురాగం : శంకరాభరణం 


॥పల్లవి॥ 


॥ఏల॥ 


॥ఏల॥ 


1ఏల॥ 


ఏల! 


॥ఏల! 


సంపుటం - 4 - కీర్తన - 459 


న 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంక్షీర్తన్సమందాఠం 
స్వరకర్త & గాయకులు : జి. జునకీరమణ 


దేశ్‌ 


?ొలిచితే రక్షించే గోవిందు! డిత(డు 
ములకు లక్ష్మికి మగ( డీగోవిందు( డితండు 


₹వర్థనమెత్తి నట్టీగోవిందు( డిత(డు 
కీవేలుగొల్లెతలగోవిందు( డితండు 
గవిదు(డై ఆల(గాచేగోవిందుః డిత(డు 
3వల(గంసు(జంపిన అగోవిందు( డితండు 


కూరకాళింగమర్జనగోవిందు( డితండు 
ఏరచక్రాయుధపుగోవిందు! డితడు 

రి సముద్రాలు దా(టే గోవిందు( డిత(డు 
ఇరీతి బాలుర. దెచ్చేయాగోవిందు( డితండు 


ఫందనపుకాశలోడిగోవిందు( డిత(డు 
9ందుల రేపల్లె గోవిందు! డితండు 

పాంది శ్రీవేంకటాద్రిపై పొస((6 దిరుపతిలో 
అ౦దమై పవ్వళించిన ఆ గోవిందు! డిత(డు 


(గ 


రేకురాగం: ఆహిరి 


॥పల్లవి॥ 


1కొలి॥ 


॥కొలి; 


॥1కొలి॥ 


సంపుటం - 4 - కీర్తన - 180 


శ్‌ 3 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య సంకీర్తనమందారం 


స్వరకర్త & గాయకులు : జి. జానకీరమణ 


74 


నసంత లేకురాగం: మాళవి 


ధ్రువవరదా సంస్తుతవరదా 


- నవమైనయార్తుని నన్ను గావవే ॥పల్లవి॥ 


' కరిరాజవరదా కాకాసురవరదా 


శరణాగతవిభీషణవరదా 
సిరుల వేదాలు నిన్నుంజెప్పంా వినీని 
మరిగి మజయచొచ్చే మమ్ముణావవే ॥ధ్రువ॥ 


అత్రూరవరదా అంబరీషవరదా 

శక్రాదిదివిజనిచయవరదా 

విక్రమించి యిన్నిటా నీవే ఘనమని నీకు 

చక్రధర శరణంటి సరింగావవే 1ధ్రువ॥ 


(్రౌపదీవరదా తగ నర్జునవరదా 

శ్రీపతీ ప్రహ్లాదశిశువరదా 

యేపున శ్రీ వేంకటాద్రి నిటు నేను నాగురుడ 
చూపణగాంొలిచే నచ్చుగ 6గావవే ధ్రువ! 


సంపుటం-2-కీ- 73 
క 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంక్తీర్తనమందారం 
స్వరకర్త & గాయకులు : జి. జానకీరమణ 


75 
హిందోళ రేకురాగం : బౌళి 


చూడరమ్మ యిదె నేండు సుక్కురారము 
వేడుక చక్కదనాలు వేవేలైనాండు ॥ పల్లవి ॥ 


చప్పుడుతో. బన్నీటీమజ్జనముతో నున్నవాండు 

అప్పుడే ఆదినారాయణునివలె 

కప్పురకా పామీందం గడు. బూసుకొన్నవాండు 

ముప్పిరి. బులుకడిగేముత్యమువలె ॥ చూడ ॥ 


పొసల నప్పటిం దట్టుపుణు. గలందుకొన్నాండు 

కసుగందని కాలమేఘమువలెను 

సుసరాన మేనునిండా సొము శవెట్టుకొన్నవాండు 

పసలఈ బదారువన్నై బంగారువలెను ॥ చూడ ॥ 


అలమేలుమంగ నురమందు నిడుకొన్నవాండు 

యెలమి సంపదలకు నిల్టువలెను 

అలరుచు శ్రీవేంకటాద్రిమీంద నున్నవాండు 

తలపోసి చూడంగ దొంతరకొండవలెను 1 చూడ ॥ 


సంపుటం-17-కీ- 498 
న. 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తనమందారం 
స్వరకర్త & గాయకులు : జి, జానకీరమణ 


06 


మోహన 


జడమతిరహం కర్మజంతురేకో౭ి హం 
జడధినిలయాయ నమో సారసాక్షాయ 


పరమపురుషాయ నిజభక్తజనసులభాయ 
దురితదూరాయ సింధురహితాయ 
నరకాంతకాయ శ్రీనారాయణాయ తే 
మురహరాయ నమో నమో నమో 


నగసముద్దరణాయ నందగోపసుతాయ 
జగదంతరాతా [య సగుణాయ 
మృగనరాంగాయ నీర్మితభవాండాయ ప- 
న్నగరాజశయనాయ నమో నమో 


దేవదేవేశాయ దివ్యచరితాయ బహు- 
భావనాతీతాయ పరమాయ 
శ్రీవేంకటేశాయ జితదైత్యనికరాయ 
భూవల్లభాయ నమో పూర్ణకామాయ 


శ సర 


రేకురాగం: శ్రీరాగం 


॥ పల్లవి ॥ 
భా 


॥ జడ ॥ 


॥ జడ ॥ 


॥ జడ ॥ 
సంపుటం-1-కీ-481 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య సంకీర్తనమందారం 


స్వరకర్త & గాయకులు : జి. జానకీరమణ 


78 


సౌరాష్టం రేకురాగం: సౌరాష్ట్రం 


హరియవతారమె ఆతండిత(డు 
పరమ సంకీర్తనఫలములో నిలిపె ॥పల్లవి॥ 


వున్నాండు వైకుంఠమున నున్నాండు యాచార్యునొద్ద 
వున్నతోన్నతమహిమ నన్నమయ్య 

వున్నవి సంకీర్తనలు వొట్టుక లోకములందు 

పన్నిన నారదాదులు పై పై( బాడంగను హరి॥ 


చరియి౦ంచు నొకవేళ సనకాదిమునులలో 

హరి( బాడు( దాళ్ళపాకఅన్నమయ్య 

తిరమై యాళువారల తేజము దానైయుండు 

గరుడానంతముఖ్య ఘనులసంగడిని ॥హరి॥ 


శ్రీవేంకటాద్రిమీ(ద శ్రీపతికొలువునందు 

ఆవహించె( దాళ్ళపాక అన్నమయ్య 

దేవతలు మునులును దేవు(డని జయవెట్ట( 

గోవిదు(ై తిరిగాడీ( గోనేటిదండను ॥హరి॥ 
సంపుటం - 4 - కీర్తన - 192 


శశ. 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదనందిని 
స్వరకర్త & గాయకులు : పషియస్‌, రంగనాథ్‌ 


గ్ర 


తోడి రేకురాగం: బౌళి 


పరమ సుజ్ఞానులకు ప్రపన్నులకు 
మరుగురుని మీంయట మనసుండవలదా ॥పల్లవి॥ 


ఆడలిగొన్నవానికి నన్నముపై నుండినట్టు 

యేశట వుండవలదా యీశ్వరునిపై 

కొల విటులచూపు కాంతలపై నుండినట్టు 

తేథవ నుండవలదా దేవునిమీయటను ॥పరమః॥ 


పసిబిడ్డలకు నాస పాలచంటిపై నున్నట్లు 
కొసరే భక్తివలదా గోవిందునిసై 


వెసందెరువరి తమి విడిదలపై నున్నట్టు 
వసియించ వలదా శ్రీ వల్లభుమీ[దను ॥పరమ॥ 


నెప్పున ధనవంతుం నిధి గాచియుండినట్టు 

తప్పక శ్రీ వేంకటేశుందగులవద్దా 

అప్పసమ్రైన భ్రమ ఆలజాలాలకున్నట్టు 

యిప్పుడే వుండవలదా యీతని మీందనూ ॥పరమ॥ 


సంపుటం- 1 5 -కీ-46 
జసర 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదనందిని 
స్వరకర్త & గాయకులు : షియన్‌. రంగనాథ్‌ 


అఠలాణా రేకురాగం: దేసాళం 


ఈతండే ముక్తిదోవ యీతండే మాయాచార్యు( 
డీతండు గలుగంబట్టి ఇందరు బదికిరి ॥ పల్లవి ॥ 


అదివో తాళ్లపాక అన్నమాచార్యులు 

యిదె వీ(డె శ్రీవేంకటేశునెదుట 

వెదవెట్టీ లోకములో వేదములన్నియు మంచి- 

పదములుసేసి పాడి పావనముసేసెను ॥ ఈత. ॥ 


అలరుచు! దొళ్లపాక అన్నమాచార్యులు 

నిలిచి శ్రీవేంకటనిధియే తానై 

కలిదోషములు వాప ఘనపురాణములెల్ల 

పలుకుల నించి నించి పాడినాండు హరిని ॥ ఈత ॥ 


అంగవించెం దాళ్లపాక అన్నమాచార్యులు 

బంగారు శ్రీ వేంకటేశుపాదములందు 

రంగుమీర శ్రీ వేంకటరమణుని యలమేలు- 

మంగను యిద్దరి. బాడియము ] గరుణించెను 1ఈత6॥ 


సంపుటం-3-కీ- 183 
శ య 1 
క్యాసెట్‌ పేరు ; అన్నమయ్య హారిపదనందిని 
స్వరకర్త & గాయకులు : పి.యస్‌. రంగనాథ్‌ 


81 


హిందోకం రేకురాగం : హిందోళం 


పాలు దాగె వెన్న దినె బానల పెరుగు జుట్ట 
సోలి కాగయలనేతులు చూరలాడె నమ్మా ॥పల్లవి॥ 


చిన్నవాని అరడి సేసినట్లు వుండులాని 

యొన్నిన్ని పోకిళ్లంబొయ్యి యీకృష్ణుడు 

కన్నెలు ముద్దాడంబోతే గంటి సేసి మోవు లెల్ల 
తన్నుంగానట్టున్నాడు దయ్యపువాయమ్మా ॥పొలు॥ 


తగినపసిబిడ్డని6 దతిగొన్న ట్టుండు! గొని 

యెగస్క్కే లెన్ని నేర్చి యీ గోవిందుండు 

మగువ లెత్తుకొంటేను మరి గోళ్లు వెట్టి తానె 

తగవులు చెప్పెంగతలకారోయమ్మా ॥పాలు॥ 


పలుదూరులు బాలునిపై6 జెప్పినట్టుండు. గొని 

కలికివాడమ్మశ్రీ వెంకటనాథుయ 

చెలులు కాణిలించితే సిగ్గు వీడంగూడి కూడి 

వలపించినాడు యెటువంటివా. డోయమ్మా ॥పాలు॥ 


సంపుటం- 10-2-కీ-87 
శ షస 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదనందిని 
స్వరకర్త & గాయకులు : షియస్‌. రంగనాథ్‌ 


ముఖారి రేకురాగం: ముఖారి 


గోవిందాదినామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిపుడు 
ఆవలనీవల నోర గుమ్మలుగ నాడుద మీతనింబాడుదుము 
॥పల్లవి॥ 


సత్యము సత్యము సకలసురలలో 

నిత్యుడు శ్రీహరి నిర్మలుండు 

'ప్రత్యక్షమిదే (ప్రాణులలోపల 

అత్యంతము శరణనరో యితని ॥ గోవిం ॥ 


చాటెడి చాటెడి సకలవేదములు 

పాటించినహరి పరమమని 

కూటస్టు( డిత(డు గోపవధూపతి 

కోటికి యీతని( గొలువరో జనులు ॥ గోవిం ॥ 


నిలుచున్నాం డిదె నేండును నెదుటను 
కలిగిన శ్రీవేంకటవిభుండు 
వలసినవారికి వరదు6 డీతండు 
కలండు గలం డితని. గని మనరో ॥ గోవిం ॥ 
సంపుటం-3-కీ- 332 
శయన 


క్యాసెట్‌పేరు : అన్నమయ్య హరిపదనందిని 
స్వరకర్త : జ బాలకృష్ణప్రసాద్‌ 
గాయకులు : పి.యస్‌. రంగనాథ్‌ 


ఠు 


భారేశ్వరి రేకురాగం : భూపాళం 


ఏమి చిత్ర0 బేమి మహిమలు యేమీ నీ మాయాలినోదము 
వొమనాచ్యుత నిన్ను దెలియంగ వసుధలో మాతరములా ॥పల్లవి॥ 


సకలలోకనివాసనాయకశౌరి మురహర నరహరీ 

ప్రకటమాయెను నీ గుణంబులు పాలముచ్చ వటంచును 

వికటముగ నినుంగన్నకల్లి వేల నీ వదనంబు మీటిన 

అకట హాయని నోరు దెరచిన యందు లోకము లుండెను  ॥ఏమి॥ 


శ్రీసతీపతి దైత్యదానవశిక్ష కొమర రక్షక 

రాసీ క్కెను బండిరొప్పిన రవ్వలా నీ సేతలు 

మోసమున నర్జునుండు నీలో ముందు గానక మాటలాడిన 

వాసవార్చిత విశ్వరూపము వసుధంజూపితి వవ్సుదును ॥ఏమి॥ 


నమో నమో శ్రీ వేంకటేశ్వర నారద ప్రియ భక్తవత్సల 

విమలమగు నీ దాసు లిదె నీ విద్య లెల్హాం జూచిరి 

సుముఖులై కరి శబరి బలియును శుకద్రువాదులు నిన్ను6 గొలువం 
సమత వున్నత పథము లొస లితి సర్వమిందును6 గంటిమి ॥ఏమి॥ 


సంపుటం- 15 -కీ- 216 
ష్‌ శం 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదనందిని 
స్వరకర్త & గాయకులు : షియస్‌, రంగనాథ్‌ 


మోహన రేకురాగం: ధన్నాసీ 


గోవింద నందనందన గోపాల కృష్ణ నీ 
భావము మాకుం జి్కె గోపాలకృష్ణ ॥ పల్లవి ॥ 


కొంగువట్టే వదేమోయి గోపాలకృష్ణ మా 

పంగెన కోపుదువా గోపాలకృష్ణ 

గొంగతనాల నవ్వేవు గోపాలకృష్ణ 

బంగారుకాశతోడి గోపాలకృష్ణ ॥ గోవింద ॥ 


కొమ్మల చీర లంటిన గోపాలకృష్ణ 
పమ్మి నిన్ను దిట్టము గోపాలకృష్ణ 
కుమ్మరించే వేల సిగ్గు గోపాలకృష్ణ 
బమ్మెర పో కిందుల గో పాలకృష్ణ ॥ గోవింద ॥ 


కొసరకు మంత నీవు గోపాలకృష్ణ నీ 

పస నే నెటుం/నా గోపాలకృష్ణ 

పొసంగ శ్రీవేంకటాద్రి. బొందితి నిన్ను 

పసి మెక్కె మొగము గోపాలకృష్ణ ॥ గోవింద ॥ 
సంపుటం-17-కీ-233 


స య నః 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్యహరిపదనందిని 
స్వరకర్త :పి, దుర్గాప్రసాద్‌ 
గాయకులు : పియస్‌. రంగనాథ్‌ 


ట్‌ 


యమన్‌ కల్యాణ్‌ రేకురాగం : పొళంగనాంట 


మాయదారిచే/య లింకా మానవయ్యా 
అయము మోచినదే ఆనతియ్యవయ్యా ॥పల్లవి॥। 


సిగ్గులు నీమీ(ద వేసి చింతంబొరలి చెలి 

యెగ్గుదీర మాయిమందు యేదయ్యా 

నిగ్గుదేరి విరహము నీకుయానె యింతసేసె 

దగ్గరి యింతింగావంయ తతి యేదయ్యా ॥1మాయ॥ 


పాయము నీ కొప్పగించి పవ్వళించినది చెలి 

చాయల మేలుకొలుప సందేదయ్యా 

మోయంగలనింద లెల్లా మోయెను నీమీందనె 
యీయింతిమీ(దికరుణ కిథ వేళదయ్యా [మాయ॥ 


గక్కన నిన్నుంజూచి కాంిలించుకొనెంజెలి 
మక్కువ నీ కిక మీందిమాట యేదయ్యా 
తక్కక శ్రీ వేంకటేశ తతి నింతిం గూడితివి 
మొక్కినమీలోలోనిముచ్చట లేవయ్యా ॥1మాయ॥ 


సంపుటం- 16 -కీ- 369 
శస శ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదనందిని 
స్వరకర్త & గాయకులు : షి.యస్‌. రంగనాథ్‌ 


రాగేశ్వరి 


వలపారగించవమ్మ వనిత నీ- 

యలుక చిత్తమున కాకంలి వేసినది 
'అడియాసలనె పక్షమైన సోయగపు- 
వెడయలుకల మంచి వే(డి వే(డి రుచులు 
ఎడసేసి తాలిమి నెడయించి పైపైనె 
పొడమిన తమకంపు బోనము వెట్టినది 


ఆమంచి మధురంపు అధరామృతముల 
వేమారు( దావులు చల్లు వెన్షెలబయటను 
కోమలపుం దరితీపు కోరికం గుమ రించి 
భామకు పూంబానుపు పళ్ళెము వెట్టినది 
కన్నుల కాంక్షలనెడి కళళవళములు దీరె 
సన్నపు నవ్వులనెడి చనవగ్గలించెను 


అన్నువపు మరపు నీ కంతనింత! గలిగె నేం 


డిన్నియును దిరువేంకటేశుని మన్ననలు. 


౫౫౫ 


రేకురాగం: దేశి 


॥పల్లవి॥ 
భా 


॥1వల॥ 


॥వల॥ 


॥1వల॥ 
సంపుటం-ర్‌ కీ-25 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదనందిని 


స్వరకర్త & గాయకులు : పి.ఎస్‌. రంగనాథ్‌ 


67 


కాపి రేకురాగం : అహీరి 
మాయింటికి రావోయి మాధవా, నీ 
మాయలెల్టా గంటి మిదె మాధవా ॥పల్లవి॥ 
మచ్చు చల్లేవు వలపు మాధవా నేను 
మచ్చిక లెల్లాం జేసితి మాధవా 
మచ్చెము నీపై నీదె మాధవా యింక 
మచ్చరపు చూపు నలో మాధవా ॥మాయిం॥ 
మబఖులేల యింక నీకు మాధవా 
మజీ నాకు దక్కితివి మాధవా 
మజచేవానిచేంయలు మాధవా మాతో 
మజచు మాటే మనేవు మాధవా ॥మాయిం॥ 
మట్టులేని శ్రీవేంకట మాధవా కట్టు 
మట్టుతో మమ్ముంగూడితి మాధవా 
మట్టేవు మా కాళ్ళప్పటి మాధవా 
మట్టి లియ్యంగద వోయి మాధవా ॥మాయిం॥' 
సంపుటం- 1 5 -క- 236 
ళ్‌ శ 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదనందిని 


స్వరకర్త & గాయకులు : షియన్‌. రంగనాథ్‌ 


మాకవిగౌక రేకురాగం: శ్రీరాగం 


హరియవతార మీతండు అన్నమయ్య 
అరయ మాగురు6డీత ండన్నమయ్య ॥పల్లవి॥ 


వైకుంఠనాథుని వద్ద వడింబాడుచున్నవాయ 

అకరమై తాళ్ళపాక అన్నమయ్య 

. అకశపువిష్ణుపాదమందు నిత్యమై వున్నవాండు 

ఆకడీకడ6 దాళ్ళపాక అన్నమయ్య ॥హరి॥ 


కీరాబ్టిశాయి నిట్టే సేవింపుచునున్నవాడ 

ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య 

ధీరుటై సూర్యమండలతేజమువద్ద నున్నవాయ 

ఆరీతుల యదాళ్ళపాక అన్నమయ్య ॥1హరి॥ 


యీవల సంసారలీల యిందిరేశుతో నున్నవాయ 

ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య 

భావింప శ్రీవేంకటేశుపాదములందె వున్నవాయ 

ఆ (హా?)వభావమై తాళ్ళపాక అన్నమయ్య . 1హరి॥ 


సంపుటం-2-కీ- 100 
క 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదనందిని 
స్వరకర్త ; శోభారాజు 
గాయకులు.  :పియస్‌, రంగనాథ్‌ 


89 


మధ్యమావతి రేకురాగం: శ్రీరాగం 


బంగారుమేడలలోన పరమాత్ముండు వాండే 
సింగారాలు మీంయమీ6ద సేయరే చెలులు ॥ పల్లవి ॥ 


తట్టుపుణుంగుల నూనె తగ నిండా నంటుకొని 

గట్టిగా. గస్తూరి యట కలివెట్టి 

మట్టులేనిపన్నీట మజ్జనమాడె నిదె 

వెట్టదీర నిందరును విసరఠే చెలులు 1 బంగా ॥ 


కప్పురపుగందవొడి కడు నిట్టి మెత్తుడొని 

కొప్పు దువ్వి ముడిచెను గొజ్జంగలెల్టా 

తెప్పలుగా నించుకొనె తిరుమేన సొమ్ములెల్టా 

దప్పిదేర విడెమీరే తలకొని చెలులు ॥ బంగా ॥ 


అలమేలుమంగ నురమందు నిట్టె నించుకొని 

తులసిదండలు మో(ె నిలువునను 

చెలరేలి యారగించె శ్రీవేంకటేశ్వరుండు 

కొలువున్నాండు మోహాలు గుప్పరే చెలులు ॥ బంగా ॥ 
సంప్తుటం-23-కీ-330 


న న నః 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిపదనందిని 
స్వరకర్త & గాయకులు : పి.యస్‌. రంగనాథ్‌ 


| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
మ 





క్యాసెట్‌నెం. 9 
హరిసంకీర్తనమురళి 
సము ఆటాపాటా లన లతా పం ఎయు! 


అన్నమయ్య 


రి 
బొజ రేకురాగం : బొళి 


నిండుమనసే నీపూజ 
అండ గోరకుండు టదియు నీపూజ ॥ పల్లవి ॥ 


యిందు హరి గలం డందు లేండనేటి- 

నిందకు. బాయుటే నీపూజ 

కొందరు చుట్టాలు కొందరు పగనే- 

అందదుకు మాను టదియే నీపూజ ॥ నిండు 1 


తిట్టులు గొన్నని దీవెనె గొంతని 

నెట్టుకోనిదే నీపూజ 

పెట్టినబంగారుపెంకును నినుమును 

అట్టే సరి యనుటదియు నీపూజ ॥ నిండు ॥ 


సర్వము నీవని స్వతంత్రముడిగి 
నిర్భహించుటే నీపూజ 
పర్వి శ్రీవేంకటపతి నీదాసుల- 
పూర్శమనియెడిబుద్ది నీపూజ ॥ నిండు ॥ 
“ సంపుటం-3-కీ-320 


న 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంక్షీర్తనమురళి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


శంకరాభరణం రేకురాగం : శంకరాభరణం 


అది నే నెజ౮గనా అంతలో భమతుంగొక 
మదనజనక నాకు మంచిబుద్ధి యియ్యవే ॥పల్లవి॥ 


యెంత లోకానుభవము అంతయు వ్రిథా నష్టి 

. కొంతైనా బ్రహ్మచింత కోటిలాభము 

వింతైన జనులతోడి వినోదము నిష్టలము 

చెంత సజ్జనసంగతి చేరనయాదాయము ॥అది॥ 


నానాదేశవార్తలు నడుమ జింతామూలము 

పూనినపురాణగోప్ట పుణ్యమూలము 

అనినకృషి వాణిజ్యాలన్నియు. దీరనివెట్టి 

మాననియాచార మాత్మక్రు ౧బడ్డపాటు ॥అది॥ 


పలుచుట్టరికములు బట్టబయలుతగుళ్లు 
చెలంగునాచార్యసేవ జీవన్ముక్తి 

బలిమి శ్రీ వేంకటేశ పరగరెండువిధాలు 

నిలుకడయినవాండను నీవే యిన్నిటికి | అది॥ 


సంపుటం- 2 -కీ- 185 
శశ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంక్షీర్తనమురళి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


రై 


రామక్రియ రేకురాగం : రామ్రీయ 


సేయనివాండెవ్వయ చేరి చిల్లరదోషాలు 
యేయెడ జీవులజాడ లీశ్వరకల్పితమే ॥పల్లవి॥ 


దేవునినమ్మినయట్టి దహిాయట యాతనికి 

యీవల నెంతటిపాప మేమిసేసును 

భావించి యన్నినేరాలు పరిహరించు నతథే 
అవటించుసూర్యునికి నంధకార మెదురా ॥ సేయ॥ 


పూజింపించుకొనేవాయ భువనరక్షకుంట 

తేజముతో దురితాలు తెంచంగలేండా 

రాజు సేసినయాణాజ్ఞ రాజుకంటే నెక్కుడా 

వోజుతో వజ్రాయుధాన కోపునా పర్వతాలు ॥సేయ॥ 


చేతనాత్మకుండట శ్రీ వేంకటేశ్వరుండు 

జాతిలేనిజీవునికి స్వతంత్ర మేది 

కాతరపు జన్మానకు6 గార్యకారణ మేది. 

యేతున గరుడనికినెదురా పాములు ॥సేయ॥ 


సంపుటం- 2-క్రీ- 


శరర 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంక్తీర్తనమురళి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


72 


వాట రేకురాగం: నాట 


విష్ణుండొక్కంే విశ్వాత్మకుండు 

వైష్ణవమే సర్వంబును పల్లవి॥ 
పరమేష్టి సేయు బ్రహ్మాండసృష్టియు 

హరునిలోని సంహారకక్తి 

పరగంగనింద్రునిపరిపాలనమును 

అరసిచూడ శ్రీహరిమహిమ ॥ విష్ణుం 


యిలయంచభూతములలో గుణములు 

అల నవ[గ్రహవిహారములు 

తలకొను కాలత్రయధర్మంబును 

అలరల నారాయణుని మహిమలే విష్ణు! 


అంతట6గలమాయావిలాసములు 
పాంత6బరమపదభోగములు 

మంతుకునెక్కి నమరిసమస్తమును 

యింతయు శ్రీ వేంకటేశుమహిమలే విష్ణు! 


సంపుటం- 2-కీ- 345 
30 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంక్షీర్తనమురళి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురలీకృష్ణ 


ర్‌ 


గుజ్జరి రేకురాగం: గుజ్జరి 
పాపము చేరువ ప్రాణునికి 
యేపునంబుణ్యం బేదోకాని ॥పల్లవి॥ 
ముక్కున నున్నది ముంగోపం బిది 
యెక్కువ శాంతం బిందున్నదో 
చిక్కని యాసలు చేతిలో నున్నవి 
గక్కున విరతే కానము గాని ॥పాపము॥ 
కన్నుల నున్నది కామాంధకారము 
యెన్నిక విజ్ఞాన మెందున్నదో 
వున్నది నాలుక నూరక దైన్యము 
యిన్నిట ధైర్యం బెబుయగము గాని ॥పాపము॥ 
అవిగో తనువున ననాచారములు 
యివల సద్ధర్మం బెందున్నదో 
వివర మొసంి శ్రీ వేంకటేశ నా 
భవ మీడేర్చయ బ్రదికితింగాని ॥పాపము॥ 
సంపుటం- 1 5-కీ-50 
శరర 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంకీర్తనమురలి 


స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


ఖైరవి రేకురాగం : ఖైరవి 


ఎంతపుణ్యమో యిటు మాకు6గలిగె 
చెంతనే నీక్సప సిద్ధించంబోలు ॥పల్లవి॥ 


శ్రీపతి మీకథ చెవులను వింటిమి 
పాపము లణథెను భయ ముడిగె 
తీపుగం దులసితీర్థము గొంటిమి 
శాపము దీరెను సఫలంబాయ ॥ఎంత॥ 


గోవింద మిము6గనుంొంటి మిపుడే 

పావనమైతిమి బ్రతికితిమి 

తావుల మీపాదములకు మొక్కితి 

వేవేలు6గలిగెను వేడుకలాయ ఎంత ॥ 


శ్రీవేంకటేశ్వర సేవించితి మిము 

ధావతి దీరెను తనిసితిమి 

వావిరి ముమ్మారు వలగొని వచ్చితి 

నీవారమైతిమి నిలిచితి మిపుడు ॥ఎంత॥ 


సంపుటం-2 -కీ- 322 


శరర 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంక్షీర్తనమురళి 
స్పరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
ఓ 





వు 


హరిసంకీర్తనవేణు 


య 
జా 
ర్త 
[లె 
లె 
క 
ఆస 
క్‌ 


అన్నమయ్య 


బేగడ రేకురాగం : సామంతం 


సతతం శ్రీశం 
హితం పరాత్పర మీడే ॥ పల్లవి ॥ 


గదాధరం మేఘగంభీరని- 

నదం పరమోన్నతశుభదం 

మృదుతరగమనం మేదినీధరం 

హృదయనిలయ మహ మీడే 1 సత॥ 
నందకధరం జనార్ధనం గో- 

వింద౦ం చారుముకుందం 

నందగోపవరనందనకందం 

యిందురవినయన మీడే 1సత॥ 
గరుడగమన మురగశయన మధికం 

పరమపదేశం పావనం 

తిరువేంకటగిరిదేవ మతులం మ- 

హిరమణం స్థిర మీడే 1సత॥ 

సంపుటం 1-కీ- 165 


శే శర 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంకీర్తన వేణువు 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


ర 


నాసపరాక రేకురాగం : వాగవరాళి 


వెగ్గల మింతా వృథా వృథా 
తగ్గి పరులతో దైన్యములేలా 1పల్లవి॥ 


పెంచ(గ(టెంచ(గ బెరగీ నాసలు 

తు౦ంచ(గ(దుంచ(గ6 దొల(గు నవి 

కంచముకూడును కట్టినకోకయు 

వంచనమేనికి వలసినదింతే 1వెగ్గః 


తడవ(గ(దడవ(గ( దగిలీబంధము 

విడువ(/6 విడువ(గ వీడునవి (ది?) 

గుడిశలోన నొకకుక్కిమంచమున 

వొడలు సగమునను వుండెడిదింతే ॥వెగ్గ॥ 


మరవ(ళమరవ(గ మాయలే యింతా 

మురహరు(దలచితే మోక్షము 

నిరతి శ్రీవేంకటనిలయు.డే కాయపు- 

గరిమెల నిలిచిన కాజా చింతే ॥వెగ్గః 
సంపుటం - 4 = కీర్తన - 242 


నేనన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంకీర్తన వేణువు 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


లీతిగౌక రేకురాగం : రీతిగౌళ 


రచ్చలు సేయక రావయ్యా 
యిచ్చ యెజంగనిది యేలయ్యా ॥పల్లవి॥ 


జంకెనచూపులు సరసపుమాంటలు 

లంకెలంబెట్టీ లలితాంగి 

మంకులవొట్లు మాయలఅలుకలు 

యింకా నీపెతో నేలయ్యా ॥రచ్చ॥ 


దొంతులయాసలు దోమటిబాసలు 

సంతము సేసీ జవరాలు 

పంతపు బిగువులు పాయపుమదములు 

యెంతకింత మరి యేలయ్యా ॥రచ్చ॥ 


చనవులసవిగలు చాయలసన్నలు 

పెనపులం బెట్టీ ప్రియురాలు 

యెనసితి శ్రీ వేంకటేశ యీపె నిదె 

యినుమడిసరవశ మేలయ్యా ॥రచ్చ॥ 


సంపుటం- 16-కీ- 38 
శశ గ్‌ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంకీర్తన వేణువు 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


101 


గ్రౌక్ట రేకురాగం : బొళి 


ఎన్నండు( దీరవు యీపనులు 
పన్నిన నీమాయ బహళంబాయ ॥ పల్లవి ॥ 


పెక్కుమతంబుల పెద్దలు నడచిరి 

వొక్కసమ్మతై వొడ(బడరు 

పెక్కుదేవతలు పేరువాడెదరు 

తక్కక ఘనులము తామేయనుచు ॥ ఎన్నం॥ 


పలొటిచదువులు బహుమార్గంబులు 

కలసి యేక వాక్యత గొదు 

చల వాదంబులు జనులును మానరు 

పలుతర్కంబులె పచరించేరు ॥ ఎన్నం॥ 


శరణాగతులకు శ్రీవేంకటేశ్ళర 

తిరముగ నీవే తీర్చితివి 

పరమవైష్ణవులు పట్టిరి వ్రతము 

యిరవుగ నాచార్యు లెరుణగుదురు ॥ ఎన్న( ॥| 
సంపుటం-3-కీ- 348 


సస 


క్యాసెట్‌ పేరు ; అన్నమయ్య హరిసంకీర్తన వేణువు 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


బిలహాలి రేకురాగం: శుద్ధవసంతం 


పురుషోత్తముండ నీవు పురుషాధముండ నేను 
ధరలో నాయందు మంచితన మేది ॥పల్లవి॥ 


అనంతాపరాధములు అటు నేము సేసేవి 
అనంతమయినదయ అది నీది 

నిను నెజంగకుండేటినీచుగుణము నాది 

నను నెడయకుండేగుణము నీది ॥పురు॥ 


సకలయాచకమే సరుస నాకుంబని 

సకలరక్ష కత్వము సరి నీపని 

ప్రకటించి నిన్ను దూరేపలుకే నా కెప్పుడూను 

వెళలివై ననుయాచేవిధము నీది ॥పురు॥ 


నేర మింతయును నాది నేరు పింతయును నీది 

సారెకు నజ్ఞాని నేను జ్ఞానివి నీవు 

యీరీతి శ్రీ వేంకటేశ యిట్టే నన్ను నేలితివి 

ధారుణిలో నిండెను ప్రతాపము నీది ॥పురు॥ 


సంపుటం- 2-కీ-ర5్‌ 
క. 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంకీర్తన వేణువు 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


103 
మలహలి రేళురాగం : మలహరి 


అతిసులభం బిది యందరిపాలికి 
గతియిది శ్రీపతికైంకర్యంబు ॥పల్లవి॥ 


పాలసముద్రము బలిమి. దచ్చికొని- 

రాలరిదేవత లమృతమును 

నాలుకనిదె హరినామపుటమృతము 

యేల కానరో యిహపరసుఖము అతి॥ 


అడరి బాంథిపడి యవని దేవతలు 

బడివాయరు యజ్ఞ భాగాలకు 

విడువక చేతిలో విష్ణుప్రసాదము 

కడిగడియైనది కానరుగాని ॥1అతి॥ 


యెక్కుదురు దిగుదు రేడులోకములు 

పక్కనందపముల బడలుచును 

చిక్కినాయడ మతి శ్రీ వేంకటేశ్వరు. 

డిక్కడితుదిపద మెజిరగరుగాని ॥1 అతి! 


సంపుటం-2-కీ-1 6 
క్‌ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంకీర్తన వేణువు 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


104 


దర్శారీకానడ రేకురాగం :: బౌళిరాము క్రియ 
నేరుతువయ్యా నేరుపులు 
పోరచిపొందులె భోగములు ॥ పల్లవి ॥ 
నలుగడ సెలవుల నవ్వు లివి 
వలచినసతులకు వాొడికలు 
తలంచినయప్పుడె తగులములు 
'పెలుచగునీతో పెనగులాటలు ॥ నేరు ॥ 
పరమైననీపలుకు లివి 
మరిగినవారికి మర్మములు 
దొరకినయప్పుడె దోమటులు 
పరగ నిండుకొనుపలు చూపరలు(9) ॥ నేరు ॥ 
వీడెప్టునీమోవివిందు లివి 
కూడినమాకును కోరికలు 
యీడుగ శ్రీవేంకటేశ్చరుండా 
వేడుకరతు లివి వెల్టొవిరులు ॥ నేరు ॥ 
సంపుటం-18-కీ-573 
వనన 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంకీర్తన వేణువు 


స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


క్యాసెట్‌నెం. 1 1 


అన్నమయ్య హరిసంకీర్తనవంశి 











నాటికురంజి రేకురాగం : గౌళ 


ఊరకే దొరకునా వున్నతోన్నతసుఖము 
సారంబు దెలిసికా జయము చేకొనుట ॥పల్లవి॥ 


తలపులోపలిచింత దాంటినప్పుడుగదా 

అలరి దైవంబు ప్రత్యక్షమౌట 

కలుషంపుదుర్మదము గడచినప్పుడుగదా 

తలకొన్న మోక్షంబు తనకుంజేపడుట ॥ఊర॥ 


కర్మంబుకసటు వోం గడిగినప్పుడుగదా 

నిర్మలజ్ఞానంబు నెరవేరుట 

మర్మంబు శ్రీహరి నీమజయగచొచ్చినంగదా 

రూర్మిం దనజన్మమెక్కుడు కక్కుడౌొట ॥ఊర॥ 


తనశాంత మాత్మలోం దగిలినప్పుడుగదా 

పనిగొన్న తన చదువు ఫలియించుట 

యెనలేని శ్రీ వేంకటేశ్వరునిదాస్యంబు 

తనకు నబ్బినంగదా దరిచేరి మనుట ॥ఊర॥ 


సంపుటం-2 -కీ- 104 
న. 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంక్తీర్తనవంశి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


107 
బొ౭రామక్రియ రేకురాగం ;: బొళిరామ క్రీయ 


నే నొక్కండ లేకుండితే నీకృపకుం బాత్ర మేది 
పూని నావల్లనే శీర్తిబొందేవు నీవు ॥ పల్లవి ॥ 


అతిమూఢులలోన నగ్రేసరుండ నేను 
ప్రతిలేనిఘనగర్వపర్వతమను 

తతి: బంచేంద్రియములధనవంతుండను నేను 

వెతకి నావంటి వాని విడువ(గ6 జెల్లునా ॥ నేనొ ॥ 


మహిలో సంసారపుసామ్రాజ్యమేలేవాండ నేను 

యిహమున6 గర శవహికెక్కితి నేను 

బహుయోనికూపసంపద. దేలేవాండ నేను 

వహించుక నావంటివాని( దేనోపేవా ॥ నేనా ॥ 


భావించి నావంటినీచు. బట్టి కాచినప్పుడుగా 
యేవంక నీక్షీర్తి గడునెంతురు భువి 
నావల్ల నీకు బుణ్యము నీవల్ల నే బ్రదుకుదు 
శ్రీవేంకటేశుండ యింత చేరె జుమ్మీ మేలు ॥ నేనా ॥ 
సంపుటం-3-కీ-48 
ననన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంక్షీర్తనవంశి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


108 


నీలాంబరి రేకురాగం: గుండ క్రియ 


తెలియంజీ టికి దీపమెత్తక పెద్ద- 
వెలుయలోపలికి వెలు లేలా పల్లవి ॥ 


అరయ నాపన్నుని కభయ మీవలెగాక 
ఇరవైనసుఖి (గావనేలా 
వజత బోయెడివాని వడిందీయవలెంగాక 
దరివాని (దివియం౦ంగ6దానేలా | తెలి॥ 


ఘనకర్మారంభునికట్లు విడవలెంగాక 
యెనసి ముక్తుని గావనేలా 
అనయము దుర్చలుని కన్నమిడవలెంగాక 
తనిసినవానికిందానేలా ॥తెలి॥ 


మితిలేనిపాపకర్శికిం దావలె6గాక 
హిత్రవెటుంగుపుణ్యుని కేలా 
ధృతిహీను (గృప ఆచి తిరువేంకటేశ్వరుడ 
తతి గావకుండిన6దానేలా ॥ తెలి॥ 
సంపుటం 1-కీ- 18 
జల 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంకీర్తనవంశి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురలీకృష్ణ 


109 
గుండక్రియ రేకురాగం: సుండక్రీియ 


కడుపెంత తా; గుడుచుకుడుపెంత దీనికై 
పడనిపాట్టనెల్లం బడి పొరలనేలా ॥ పల్లవి ॥ 


పరులమనసునకు నాపదలు గలుగగయేయం 
బరితాపకరమైనబ్రదుకేలా 

సారిది నితరులమేలు చూచి సై థలలేక 
తిరుగుచుండేటికష్టదేహ మిది యేలా ॥ కడు ॥ 


యెదిరి కెప్పుడు. జేయుహితమెల్లం దనదనుచు 
చదివిచెప్పనియట్టిచదువేలా 

పొదిగొన్న యాసలో. బుంగుడై సతతంబు 

సదమదంబై పడయుచవులు దనకేలా ॥ కడు ॥ 


శ్రీవేంకటేశ్వరుని సేవారతికిగాక 

జీవనభ్రాంతింబడుసిరులేలా 

దేవోత్తముని నాత్మం దెలియనొల్లక పెక్కు- 

(తోవ లేగినదేహిదొరతనం బేలా ॥ కడు ॥ 
సంపుటం-1-కీ-302 
శరం 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య్యు హరిసంకీర్తనవంశి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


110 


అరభి రేకురాగం : దేవగాంధారి 


ఇతరదేవతల కిది గలదా 
ప్రతి వేరీ నీప్రభావమునకు ॥ పల్లవి ॥ 


రతిరాజజనక రవిచంద్రనయన 

అతిశయశ్రీవత్సాంకుండవు 

పతగేంద్రగమన పద్మాసతీపతి 

మతి నినుందలంచిన మనోహరము ॥ ఇత ॥ 


ఘనకిరీటధర కనకాంబర పా- 

వన క్లీరాంబుధివాసుండవు 

వనజచ(క్రధర వసుధావల్లభ 

నిను బేరుకొనిన నిర్మలము ॥ ఇత ॥ 


దేవపీతామహ త్రివిక్రమ హరి 
జీవాంతరాత్మక చిన్న్మయుండా 
శ్రీవేంకటేత్సర శ్రీకర గుణనిధి 
నీవార మనుటే నిజసుఖము ॥ ఇత ॥ 
సంపుటం-3-కీ-శకీ 
గయల 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంకీర్తనవంళి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


1111 
మురటి రేకురాగం; శుద్దవసంతం 


దురితదేహులే తొల్లియును శ్రీ- 

హరి భజించి నిత్యాధికులైరి పల్లవి 1 
అనంతకోటి మహామునులు ఈ- 

సనకాదులు నిశ్చలయశులు 

ఇనశశినయనుని నితనిని మును 

గని భజించి గతకల్మష్రులైరి ॥ దురి ॥ 
అతిశయమతులు మహామహులు సుఖ- 

రతివిముఖులును చిరంతనులు 

హిత్రవిచారమతి నితనిని సం- 

తతమును భజించి ధన్యులైరి 1 దురి ॥ 
దేవతాధిపులు దివ్యులును కడు 6- 

బావనులును తగంబరహితులు 

యీ వేంకటపతి నితనిని 

సేవించి సుఖాంచితమతులైరి ॥ దురి ॥ 

సంపుటం 1-కీ-21 


సరల 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంక్షీర్తనవంశి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


| 
| 
| 
| 
॥ 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
ఓ 


6తై 
శ్ర 
సై 
య్‌ ట్ర! 
త్తి 
న 
త్ర ల 
భళి 
ట్‌ 
రో 
స 
ఖ్ధి 


| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
జే 








113 
వసంత రేకురాగం : అలిత 


ఇహమేకాని యిడ జురమేకాని 
బహళమ్టై హరి నీపై భక్తే చాలు ॥పల్లవి॥ 


యెందు జనించిన నేమి యెచ్చోట నున్న నేమి 

కందువ నీదాస్యము గలిగితేంజాలు 

అంది స్వర్గమేకాని అలనరకమేకాని 

అందపునీనామము నాకబ్బుటేచాలు 1 ఇహ॥ 


దొరయైనయాలు6గడు.6 దుచ్భపుబంటైనయాలు 

కరంగి నిన్నుదణచంగలితే జాలు 

పరులుమెచ్చినమేలు పమ్మి దూషించినమేలు 

హరి నీసేవాపరుండౌటే చాలు ॥ఇహ॥ 


యిల౭జదువులు రానీ యిటు రాకమాననీ 

తలడ్యు నీపాదముల తగులేచాలు 

యెలిమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టి 

చలపట్టి నాకు నీశరణమే చాలు ॥ ఇహ॥ 


సంపుటం- 2 -కీ- 131 
శసషే 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంక్షీర్తనధుని 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


శేగ్షత్ష 
శ్రీరాగం రేకురాగం: శ్రీరాగం 


అన్నియును నతనికృత్యములే 

ఎన్నియైనా నవు నత డేమిసేసినను పల్లవి ॥ 
అణురేణుపరిపూర్ణు6 డవలిమోమైతేను 

అణువొను కమలభవాండమ్రైన 

ఫణిశయనునికృపాపరిపూర్ణ మైతే 

తృణమైన మేరువౌ స్థిరముగా నపుడే ॥ అన్ని ॥| 
పురుషోత్తమునిభక్తి పారపొచ్చ మైతే 

ఎరవులౌ నిజసీరులు ఎన్నైనను 

హరిమీ(దిచింత పాయక నిజంబైతే 

నిరతి ంబట్టినవెల్లా నిధానములే |] అన్ని [| 


మదనగురునిసేవ మదికి వెగటైతేను 
పదివేలుపుణ్యములు పొపంబులే 
పదిలమై వేంకటపతిభక్తి గలితేను 
తుదిపదంబునకెల్లందొడవవు నపుడే ॥ అన్ని ॥ 
సంపుటం 1-కీ-20 


శరన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంక్షీర్తనధుని 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


కాంబోది 


ఏమని విన్నవింతు నిదివో నాభాగ్యము 
కామించి మీశరణంటి భమలారమణా 


కలది యందరికైతే. గర్మఫలము 
కెలన నాకైతే నీకృపాఫలము 

అల సురలకు మథితామృతము 
నెలకొన్న నాకైతే నీనామామృతము 


సకలాత్మలబ్రదుకు సంసారమూలము 
ప్రకటించ నాకైతే నీపాదమూలము 
వెకలిలోకులరతి వీధివీధిని నా- 
త్రికరణరతి నీదివ్యభావవీధిని 


115 


రేకురాగం : కాంబోది 


$పలవి॥ 
ఛ్సా 


॥ఏమ॥ 


॥ఏమ॥ 


రంగుగ బాంధవ మందరకు బంధుజనులందు 


సంగతి నాకు నీభక్షజనులయందు 
అంగవించి శ్రీవేంకటాధిప న న్నేలితివి 


చెంగట నాధ్యానము నీశ్రీమూర్తియందు 


శనం 


॥ఏమ॥॥ 


సంపుటం-2 -కీ.- 224 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంకీర్తనధుని 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


1186 


శీహానా రేళకురాగం: బొళి 


ఎందును బోరా దీసంసారము 
కందువ నీమాయ గడవ(గవశమా 1పల్లవి॥ 


కలిమే చిత్తవికారహేతు వది 

అలర లేమి దైన్యహేతువు 

పలులంపటములు బంధ హేతువులు 

తల/(గిన నడవదు తనుపోషణము ॥1ఎందు॥ 


మదవికార మిదె మహితయౌవనము 

తుద వార్థకమే దురంతము 

యిదె యర్భార్జన యాతాయాతన 

అదియు మానితే నాలి ఘనము ॥ఎందు॥ 


యెన్ని గడియించే వెన్నిట ముంచే 

విన్నిట శ్రీవేంకటేశ్వరుండ 

అన్నిట నంతర్యామివి నీవే 

కన్ను దనియ నను( గావ(గదే ॥ఎందు॥ 
సంపుటం - 4 - కీర్తన - 464 


శశ 4 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంకీర్తనధుని 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురలీకృష్ణ 


117 


కదారగాక రేకురాగం : కేదారగౌళ 


తలంచిన తలడులు దలకూడె 
వెలుపలి లోపల వెర గియనేలే ॥పల్లవి॥ 


వలచిన వలపులు వడ్డికింబారీ 

తలుపు దెరవవే తరుణి యిత 

పిలువక వచ్చెను ప్రియుయ వాకిటికి 

నిలువుల బిగువులు నీ కిణనేలే తలం 


ముసి ముసి నగవులు మోవులనుండఠ 

ముసుగిడనేలే ముదిత యియ 

రసములు గురిసీ రముణుయ నీతో 

దొసయల సుద్దులు తుద నిథనేలే ॥తల౦॥ 


కరంగిన చెమటలు కాిటనున్నవి 
నిరతి మరలేలేనెలయత యియ 

యిరవుగశ్రీ వేంకటేశుండు గూడెను 

ధర లోంొంటివి తడయాటేలే ॥తలర 


సంపుటం-9 -కీ- 276 
క 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంక్షీర్తనధుని 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


118 


మోహన రేకురాగం : బొళి 


మొక్కేటి గోపొంగనల మోహనాకారము 
చిక్కని నవ్వులు నవ్వీ శ్రీవేంకటేశ్వరుండు ॥పల్లవి॥ 


సత్యభామవురముపై చల్లని కసూరిపూంత 

తత్తరించే రుక్మిణిచేతామరపూవు 

హత్తిన భూకాంతకు యంగపు పయ్యదకొంగు 
చిత్తగించరమ్మవీే శ్రీవేంకటేకుడు ॥మొక్కేటి॥ 


పంతపు పదారువేల బంగారువుంగరము 

బంతికే కుబ్బగట్టిన పసిండితాళి 

వింతగా రాధాదేవివేసిన కలువదండ 

చెంతలను వీయే యమ్మశ్రీవేంకటేశుడు ॥మొక్కేటి॥ 


ఆసల తులసీదేవియజచేతిలో యద్దము 

బాసురపు యిళాదేవి పట్టుగొమ్ము 

శ్రీసతి యెక్కినయట్టి సింహాసనపుగద్దె 

సేస వెట్టించుకున్నాయడ శ్రీవేంకటేపుండు ॥మొక్కేటి॥ 


సంపుటం- 1 5 -కీ- 221 
శరన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంక్షీర్తనధుని 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


119 
మణిరంగ్‌ రేకురాగం: శ్రీరాగం 


సకలలోకనాథుయ జనార్ధనుయితండు 
శుకయోగివంద్యునిసుజ్ఞాన మెంత ॥పల్లవి ॥ 


మరునితండ్రికిని మజీ చక్కందన మెంత 

సిరిమగనిభాగ్యము చెప్ప నెంత 

పురుషోత్తముఘనత పొగడంగ నియనెంత 

గరిమ జలధిశాయి గంభీర మెంత ॥సక॥ 


వేవేలుముఖాలవానివి గ్రహము చెప్ప నెంత 
భూవల్లభునివోరుపు పోలించ నెంత 

వావిరి బ్రహ్మత్రండ్రికి వర్ణింప రాజస మెంత 

యేవల్లంజ క్రాయుధుని కెదురెంచ నెంత ॥సక॥ 


అమితవరదునికి బెదార్యగుణ మెంత 
వినుతాసురవైరివి క్రమ మెంత 

మమతల నలమేలుమంగపతిసాబ గెంత 

అమర శ్రీ వేంకటేశుఅధిక్య మెంత ॥సక॥ 


సంపుటం- 2-కీ- 279 


శ శేరి 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య హరిసంకీర్తనధుని 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


క్యాసెట్‌నెం. 13 


అన్నమయ్య సంక్షీర్తనదీప 





121 


అమీర్‌కల్యాణ్‌ రేకురాగం: లలిత 


వేవేలచందాలవా(డు విఠలేవండు 
భావించనలవిగాని పరమాళ్ము( డితండు ॥పల్లవి॥ 


సతతము రుక్మిణీసత్యభామలనడుమ 

రతికెక్కినసింగారరాయం డితడు 

చతురత సనకాదిసంయమీ౦ద్రులమతి - 

నతిశయిల్లేటిపరమానంద మితండు వేవేల! 
దేవతల కెల్లాను దిక్కు దెస్టై వెలు(గొంది 

తావుకొన్న యట్టియాధార మీతండు 

మూవంకగొల్లెతలు మున్ను సేసినతపము 

కైవశమై ఫలించిన ఘనభాగ్య మిత(డు ॥వేవేలః 


వరముతో యశోద వసుదేవాదులకు 

పరగిన కన్నులపండు గీతండు 

సిరులుమించినయట్టి శ్రీవేంకటాద్రిమీ(ది - 

నిరతి దాసుల పాొలినిధాన మితండు వేవేల! 


సంపుటం - 4 - కీర్తన - 468 


సయం 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంక్తీర్తనదీసం 
స్వరకర్త 2: పీయస్‌. రంగనాథ్‌ 
గాయకులు... : వాణీజయరాం 


122 


ఉమన్‌కల్మాణ్‌ 


చలిగాలి వేండేల చల్లీనె కప్పురపు-- 
మలయజము తానేల నుండీనే 


పాపంపు మనసేల పారీనే నలుగడల 
చూపేల నలువంకం జూచీనే 
తాపంపుమేనేల తడలీనె పూవింటి-- 
తూపేల చిత్తంబు దూరీనే 


వాయెత్తి చిలుకేల వదరీనె పలుమారు 
కోయిలలు దామేల గొణలీనే 
రాయడికి నలులేల రాసీనె మాతోను 
కాయజుండు తానేల కసరీనే 


ఏకాంతముననేల యెదురైతినే తనకు 
లోకాధిపతికేల లోనైతినే 

చేకొనిదె మన్నించె శేషాద్రివల్లభుండు 
పైకొనిదె మమ్మేల పొలించెనే 


వయ న 


రేకురాగం: శ్రీరాగం 


॥పల్లవి॥ 
మం. 


॥చలి॥ 


॥చలి॥ 


॥చలి॥ 
సంపుటం-5 క్రీ-191 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య సంక్షీర్తనదీపం 


స్వరకర్త ఏ పియస్‌. రంగనాథ్‌ 
గాయకులు ; వాణీజయరాం 


123 
మిశ్రీతిలంగ్‌ రేకురాగం : పొళంగనాట 


అంజనాతనయుండైన హనుమంతుండు 
రంజితపుమతంగపర్వతహనుమంతుండు ॥ పల్లవి 1 


రాకాసునెల్టా గొట్టి రావణుని భంగపెట్టి 

ఆకాసము మోచె నదే హనుమంతుడు 

చేకొని యుంగరమిచ్చి సీతకు సేమము చెప్పె 

భీకరప్రతాపపు పెదహనుమంతుండు 1 అంజి ॥ 


రాముని మెప్పించి మధ్యరాతిరి సంజీవి దెచ్చి 

ఆముకొని యున్నాండు హనుమంతుం6డు 

స్యామికార్యమునకే సరిం బేరువడ్డవాండు 

'ప్రేమముతోం బూజగొనీయెద్దహనుమంతుడు  ॥ అంజ ॥ 


ఉదయాస్త శలముల కొక్కజంగగాం జాచి 
అదె సూర్యుతో( జదివె హనుమంతుండు 
యెదుట శ్రీవేంకటేశు కిష్టుడై రామజపాన( 
బెదవులు గదలించీ బెద్దహనుమంతుండు ॥ అంజి ॥ 
సంపుటం-3-కీ- 143 
సయం 


క్యాసెట్‌ పేరు: అన్నమయ్య సంకీర్తనదీపం 
స్వరకర్త ; పియస్‌, రంగనాథ్‌ 
గాయకులు : వి. రామకృష్ణ & ఎన్‌, సూర్యప్రకాష్‌ 


124 


సింధుబైరని రేకురాగం: లలిత 


ఇతరుల నడుగము యితఃడే మాదాత 
యితనియీవి వొరు లియ్య(గ(గలరా ॥ పల్లవి ॥ 


దేవదేవు( డాదిమపురుషుండు హరి 

శ్రీవత్సాంకుడు చిన్మయుండు 

యీవల నావల యిలువేలు పతండు 

భావజగురు(డు మా పాలిటివాండు ॥ ఇత ॥ 


జగదేకగురుండు శాళ్ళతు. డచ్యుతుం 

డగజకు వరదు(డు అనంతుడు 

తగి మమునేలినదైవము యేలిక 

నిగమమూర్తి మానిజబంధువుండు ॥ ఇత 1 


కలిదోషహరుండు కైవల్యవిభుండు 

అలరిన శ్రీవేంకటాధిపుండు 

చలిమి బలిమి మాజననియు జనకు(డు 

అలమి యితడు మాయంతర్యామ ॥ ఇత ॥ 


క్యాసెట్‌ పేరు 
స్వరకర్త 
గాయకులు 


సంపుటం-3-కీ-52 
వయం 


: అన్నమయ్య సంకీర్తనదీపం 
: షియస్‌. రంగనాథ్‌ 
పవన్‌, సూర్యప్రకాష్‌ 


125 


మాళవిగౌక రేకురాగం : భవృళి 


జలజనాభ హరి జయ జయ 
యిల మానేరము లెంచకువయ్యా ॥పల్లవి॥ 


బహుముఖముల నీప్రపంచము 

సహజగుణంబుల చంచలము 

మహిమల నీ విది మరి దిగవిడువవు 

విహరణ జీవులు విడువయ6యలరా ॥జల॥ 


పలునటనల యీప్రకృతి యిది 
తెలియణంగడునింద్రియవశము 

కలిసి నీ వందే కాథ్రురము 

మలినపుజీవులు మానంగణలరా ॥జల ॥ 


యిరవుగ శ్రీ వేంకటేశుయ నీమాయ 

మరలుచ నీవే సమర్థు డవు 

శరణనుటకే నే శక్తుండను 

పరు లెవ్వరైనా6 బాపంగంగలరా ॥జల॥ 


క్యాసెట్‌ పేరు 
స్వరకర్త 
గాయకులు 


సంపుటం- 2 -కీ- 398 
శర ఈ 


: అన్నమయ్య సంకీర్తనదీపం 
ఏ పియస్‌. రంగనాథ్‌ 
: వి.రామకృష్ణ, వి.కల్యాణి & యు. లక్ష్మి 


బేహార్‌ 


నీడల చూపులు నీకేలే యీ 
వాడక వాడెడి నడ నీకేలె 


నిలువుల నటనలు నీకేలే యీ 
నిలుగుల నడపులు నీకేలే 
నెలవులకరంగులు నీకేలే యీ 
కులికెటి నును సిగ్గులునీకేలే 


నెజుల చెదరులివి నీకేలే యీ 
నెజవగు చదరులు నీకేలే 

నెజతనపుసరులు వీకేలే యిదె 
చెజయనమూసెదు చెలి నీకేలే 


నిక్కపుంటో(కులు నీకేలే యిదె 
నిక్కలగంటివి నీకేలే 

నిక్కితి వొరపుల నీకేలే యిదె 
దక్కె వేంకటోత్తముండు నీకేలే 


సను య 


రేకురాగం : శంకరాభరణ 


॥ పల్లవి ॥ 
గ 


॥ నీడ ॥ 


| నీడ ॥ 


॥ వీడ ॥ 
సంపుటం-6-కీ-6! 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తనదీపం 
స్వరకర్త : పి. దుర్గాప్రసాద్‌ 
గాయకులు : లలితాసాగరి & వి. కల్యాణి 


127 


కాప్రి రేశురాగం : పొాళంగనాట 


చాలుంజాలును భోగసమయమున మైమజపు-- 
పాలుపడునట యేటి (బ్రదుకుర్ణా వోరి 1పల్లవి॥ 
క 


ఇందుముఖి నిను గౌయిలించి లోపలి జగము 

కందునని వీబిగువు( గౌంగిలే వదలె 

పొందైన వారితో. బొసళ గౌయిటం జేర 

బొందుగాదట యే.టి పొందురా వోరి ॥చాలు! 


నెలంత నీ వాలు గన్నులు మూసి జగమెల్లం 

గలయఈ జీక్షటైన గక్కనను వదలె 

వలచినంగనలు తమ వలసిన విలాసముల-- 

వలను నెరపనిదేంటివలపురా వోరి ॥చాలు! 


కొమ్మ నీవురముపై గోరు దివియుచు నాత్మ-- 

నిమ్మైన నను6దాక నిద్దరిని( దాణె 

దిమ్మరివి కోనేటితిమ్మ నీపై(బియము 

కమ శరించని దేటి కోర్కిరా వోరి ॥/చాలు! 
సంపుటం-ర్‌ కీ-45 


శ నటి 
క్యాసెట్‌ పేరు. : అన్ననుయ్య సంక్తీర్తనదీపం 
స్పరకర్త :. పీఎస్‌. రంగనాథ్‌ 
గాయకులు  : వి.కల్యాణి 


128 


మోహన రేకురాగం: సాళంగనాట 


కా దనకు నామాట కడపరాయ - నీకు 
గాదెంటోసే వలప్పులు కడపరాయా ॥పల్లవి॥ 


కప్పుర మియ్యంగరాదా కడపరాయా- నీకు 

గప్పితి నాపయ్యెదెల్ల గడపరాయ 

కప్పుమివే కుచములు కడపరాయా- వో 

కప్పు మొయిలు మేనిచాయ కడపరాయ కాద॥ 


కందువకు రారాదా కడపరాయా - ముందే 
గందమిచ్చినవాండవు కకపరాయ 

కందము నీమాటలి కం గడపరాయా- వో 

కందర్చగురుండ మొక్కేంగడపరాయ ॥కాద॥ 


కలసితివిటు నన్ను6గడపరాయా - నా 

కల నేండ నిజమాయంగడపరాయ 

కలదాననే నీకుంగడపరాయా - వో 

కలికి శ్రీవేంకటాద్రి కకపరాయా ॥కాద॥ 


సంపుటం- 1 3-కీ- 4586 
శ శశ 


క్యాసెట్‌ పేరు: అన్నమయ్య సంకీర్తనదీపం 
స్పరకర్త : షియన్‌. రంగనాథ్‌ 
గాయకులు  : లలితా సాగరి & యు.లక్ష్మి 


129 
మిశ్రబొకి రేకురాగం: దేసాళం 


మేడలెక్కి నిన్నుంజూచి - కూడేననే యాసతోడ 
వాడుదేరి వుస్సురందురా - వెంకటేశ 
యాడనుంటివిందాశానురా॥ ॥పల్లవి | 


పిక్కటిల్లు చన్నులపై - చొక్కపు నీవుంగరము 
గక్కన నేనద్దుకొందురా౯ వెంకటేశ 
లఅక్కవలె ముద్రలంటెరా॥ ॥మేడ॥ 


దప్పిగొంటివని నీకు గప్పురముపారమిచ్చి 
ముప్పిరి నీ విరహానను - వెంకటేశ 
నిప్పనుచు భ్రమసితిరా॥ ॥మేడః॥ 


నిండయీచిన మానిపై - గండుణగోవిల గూయంా 
నిండిన నీయెలు6గంటాను - వెంకటేశ 
అండకు నిన్ను రమ్మంటిరా॥ ॥మేడ॥ 


వుదయచందురుంజూచి - అదె నీపంజని సవి 
యెదురుకోనే వచ్చితిరా - వేంకటేశ 
బెదరి మారుమోమ్రైతిరా ॥మేడ॥ 


మిన్నక కేళాకూళిలో - వున్న తమ్మివిరులు నీ 
కన్నులంటా. జేరయోంగాను - వెంకటేశ 
పన్ని మరునమ్ములాయరా ॥మేడ॥ 


అనిన తుమ్మిదలు నీ - మేనికాంతింబోలునని 
పూనిచేతంబట్టబోంగాను - వేంకటేశ 
సూనాస్తుని వేగులాయరా ॥మేడః॥ 


130 


కందువ మై చమరించి - గందవొడి చల్లుకొని 
పొంద నిన్నుందలంచితిరా - వెంకటేశా 
అంది చొక్కుమందులాయరా॥ [మేడః॥ 


బొండుమల్లెపానుపుపై - నుండి నిన్నుంబాడి పాడి 
నిండుజాగరములుంటిరా - వెంకటేశ 
యెండలాయ వెన్నెలలురా॥ ॥మేడ॥ 


నిద్దిరించి నీవు నాకు - వొద్దనుండ6గలగంటి 
చద్దివేయడి వలపాయరా - వేంకటేశ 
సుద్దులింకా నేమి సేసేవో॥ 1మేడ॥ 


మల్లెపూవు కొనదాథి - రుల్లనను బులకించి 
వుల్లము నీకొప్పించితిరా - వెంకటేశ 
కల్లగాదు మమ్ముంగావరా॥ ॥1మేడ॥ 


జోడుగూడి నీవు నేను - నాడుకొన్న మాటలెల్లా 
గోడలేని చిత్తరువులై - వెంకటేశ 
యాడా నామతింబాయనవురా ॥మేడ॥ 


అద్దము నీడలు చూచి - ముద్దుమోవి గంటుండంా 
కొద్దిలేని కాకతోడను - వెంకటేశ 
పొద్దవోక తమకింతురా॥ ॥మేడ॥ 


పావురమురెక్కంజీటి - నీ వొద్దికిం గట్టియంపి 
దేవరకే మొక్కుకొందురా - వెంకటేశ 
నీవిందు రావలెనంటాను ॥మేడ॥ 


131 


బంగారు పీంటపై నుండి - ముంగిటికి నీవు రాంగా 
తొంగిచూచి నిలుచుండయంగా - వెంకటేశ 
యేంగిలిమోవేలడిగేవు॥ ॥మేడ॥ 


దంతపు( బావాలు మెట్టి - పంతాన నేను రాంగాను 
యింతలో బలిమింబట్టేవు - వెంకటేశ 
అంత నీకుంబ్రియమైతినా॥ ॥మేడః॥ 


పట్టుచీరకొంగు జారి - గుట్టుతో నేనుండంగాను 
వట్టినవ్వులేల నవ్వేవు - వెంకటేశ 
దిట్టవు నీయంతవారమా॥ మేడ! 


కొప్పువట్టి తీసి నీవు - చెప్పరాని సేత సేసి 
తప్పక నేంజూచినంతలో - వెంకటేశ 
చిప్పిలేల చెమరించేవు॥ ॥మేడ॥ 


బొమ్మల జంకించి నిన్ను తమ్మిపూవున వేసితే 
కమ్మియేల తిట్టుదిట్టేవు - వెంకటేశ 
నిమ్మప్రంట వేతునటరా॥ ॥మేడ॥ 


నెత్తమాడేనంటా రతి - పొత్తుల పందేలు వేసి 
వత్తి నీవే వోడే వేలరా - వెంకటేశ 
కొత్తలైన జాణవౌదువు॥ ॥మేడ॥ : 


వున్నతి శ్రీ వేంకటేశ - మన్నించి కూడితివిదే 
నన్నునెంత మెచ్చు మెచ్చేవు - వెంకటేశ 
కన్నులపండువలాయరా॥ 1మేడ॥ 


132 


చిలుకలు మనలోన - కలసిన యట్టివేళ 
పలుకు రతిరహస్యాలు - వెంకటేశ 
తలినేందలవూ(కురా॥ ॥మేడ॥ 


నీకు వలచిన వలపు - లాకలొత్తె నామళిని 
వాకున నే( జెప్పంజాలరా - వెంకటేశ 
లోకమెల్లా నెరింగినదే | ॥మేడ॥ 


పాయము నీకొక్కనికే - చాయగా మీ టెత్తితిని 
యీయెడంగైవాలకుండను - వెంకటేశ 
మాయింటనే పాయకుండరా॥ ॥మేడ॥ 


ముమ్మాటికీ నీబాసలే - నమ్మివ్రన్నదాన నేను 

కుమ్మరించరా నీకరుణ - వెంకటేశ 

చిమ్ముజీయటెల్లంబాయను॥ ॥మేడ॥ 
నంప్తుటం- 7 -కీ- 223 


శరర 
క్యాసెట్‌ పేరు: అన్నమయ్య సంకీర్తనదీపం 


స్బరకర్త ఏ పియస్‌. రంగనాథ్‌ 
గాయకులు : లలితాసాగరి, వి.కల్యాణి & యు.లక్ష్మీ 


13 


ఇంరూటి రేకురాగం: జహీిరి 


ఏమి నెజు(గను నేను ఇం నీచిత్తమురా 
దోమటివయసు నాపై దోసినట్టె తోయరా ॥ పల్లవి ॥ 


తలంపెల్టా నీది తమకమే నాది 

చెలణి తుమిసేసినాం జేయరా నీవు 

పలుకు నీతోనే పంతమే నాలోను 

చలివలపులు నాపై జల్లినట్టు చల్లరా ॥ ఏమి ॥ 


వాలుంజూపులు నీపై వడియు(జెమట నాపై 

కేల నాచన్నులు పిసికినట్టే పిసుకరా 

ఆలకింపు నీకొరకు అలయిక నాకొరకు 

నాలిసేసి నీవు నాతో నప్వినట్టే నవ్వరా ॥ ఏమి ॥ 


కాంగిలిదె నీకు కళదాతేది నాకు 
యేంగక నీమోవి నాకు నిచ్చినంతా నియ్యరా 
పాంగిన శ్రీవేంకటేశ సైకొని కూడితినదె 
ఆభె నిద్దరిమనసు లంటినట్టై యంటరా ॥ ఏమి ॥ 
సంపుటం-19-కీ-405 
వ నన 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య సంకీర్తనదీపం 


స్వరకర్త _ :పి. దుర్గాప్రసాద్‌ 
గాయకులు. : వాణీజయరాం 


న 
| 
| 
| 

ఖే 


| | 
| . 
] | 
/ | 
స, 
నం. 
1 | 
య. 
ఇళ్ల, 
15 | 
| 
| ఖ్‌! 
| | 
| | 
| | 
| | 
సీ మీ 





మిత్రతిలంగ్‌ 


మోహము సేయించుకొని మురిసేవు నీ-- 
సాహసములె దురా చదురాలికిపుడు 


ఒక్క చక్రమె నీకునున్నది గొని, యింతి- 
రెక్కల చక్రాలె పో రెండు గుబ్బలు 
మక్కువ సేయించుకొని మలసేవు నీ-- 
చక్కందనమెదురా జవరాలికిపుడు 


నీలమేఘము చాయ నీమేను గాని పెద్ద-- 
నీలమేఘమే పో నెలంత కొప్పు 

జాలిం బొరలించేవు సతిని నీవు నీ- 
తాలిములెదురా తరుణికి నిపుడు 


మరుని ప్రతినిధి నీ మహిమ గాని ఆ- 
మరుని సంపదే పో మగువ నేండు 
తిరువేంకటేశ పొందితివి గాని నీ-- 
సరసము లెదురా సకియకు నిపుడు 


న సయ 


135 


రేళుడాగం: బౌళి 


॥పల్తవి॥ 
థు 


॥మోహ॥ 


[మోహ॥ 


1మోహ॥ 
సంపుటం-5 కీ-71 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య భక్తిగంగ 


స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


ధవ్యాసీ రేకురాగం: కన్నడగౌళ 
మనసు తనపాలింటి మమకారభూతమై 
అనయంబు నిన్నిటికి నాధార మాయ ॥ పల్లవి |॥1 
చూపు లాసలః దగిలి సుఖయించః బోయినను 


సైసైనె తలథులో పరితాప మాయ 
తాపంబుం బరవళము తనువు సొగసిన మజియు 
నొపదల కన్నిటికి నది మూల మాయ ॥ మన ॥ 


తలథులోపలిరతులం దమకించ బోయినను 

తలథు వలపుల కెల్ల దగులాట మాయ 

వలపు లనియెడి మహావైభవము వొడగనిన 

నలపులును సొలపులును నతిఘనము లాయ ॥ మన ॥ 


కడు సొలసి శేషాద్రిఘనుని దూరినయంత 

అడరి యాతనికోప మగ్గలం బాయ 

కడలేని కోపంబు కరుణారసముతో! 

దడిసి యాపొందులకు. దరవుకాం డాయ ॥ మన॥ 
సంపుటం-6-కీ-155 


సన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య భక్తిగంగ 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


137 
మోహన రేకురాగం : ఖైరవి 


తెలియరాదు మాయదేహమా మమ్ము 
పలువికారాల బెట్టి పనిగొన్న దేహమా ॥ పల్లవి ॥| 


దినమొక్కవయసెక్కే దేహమా సారె 
పెనుమదముగురిసేబెండుదేహమా 

దినదినరుచిగోరేదేహమా నన్ను 

ఘనమోహపాశాల. గట్టెలదె దేహమా 1తెలి॥ 


తెలివిని ద్రలుగలదేహమా నీ్‌- 

పొలము పంచభూత్తాలపొత్తు దేహమా 

తిలకించి పాపపుణ్యాలదేహమా 

బలువుగలదా థా బదుకవో దేహమా తెలి! 
తీరనిసంసారపుదేహమా ఇట్టి 

వూరట లేని భోగాల వోదేహమా 

కూరిమి శ్రీవేంకటేశు గొలిచితి నియ నాకు 

కారణజన్మమవై కలిగినదేహమా 1 తెలి॥ 

సంపుటం 1-కీ -416 
శ్‌ శర 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య భక్తిగంగ 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


1ష్ర 


హందోక రేకురాగం : దేవగాంధారి 


అణురేఖు పరిపూర్ణమైన రూపము 
అణిమాదిసిరి యంజనాద్రిమీంది రూపము ॥పల్లవి॥ 


వేదాంతవేత్తలెల్లా వెదకేటిరూపము 
అదినంత్యములేనియారూపము 

సాదుగయోగీంద్రులు భావించురూపము 

యీదెస నిదివో కోనేటిదరి రూపము [అణు॥ 


పాలజలనిధీతోన శువళించేరూపము 
కాలపుసూర్యచం ద్రాగ్నిగలరూపము 
మేలిమి వైకుంఠాన మెరసినరూపము 
కీలైన దిదే శేషగిరిమీ6ది రూపము ॥అణు॥ 


ముంచినబ్రహ్మాదులకు మూలమైనరూపము 
కొంచనిమజ్ఞాకుమీంది కొనరూపము 

మంచిపరబ్రహ్మమై మమ్మునేలినరూపము 

యెంచం శ్రీ వేంకటాద్రి నిదేరూపము 1అణు॥ 


సంపుటం-2-కీ-4 32 
శ శం్‌ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య భక్తిగంగ 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


పటిబీప్‌ రేకులాగం: బలిత 


వెదకిన దెలియదు వెనకముందరలు 
పదమున నిలుపవె పరమాత్మా ॥ పల్లవి | 


కోరిక లూరక కొనలు సాగంగా 

బారలు చాంచీం(బ్రపంచము 

యీరీతి జీవులు ఇలం బొడమంబొడమ 

దూరం బాయను తొలుతటిరాక ॥ వెద ॥ 


కాయపుమదములు కప్ప[ంగప్పుగ 

ఆయము లంటీ నదె మాయ 

పాయక ఇందే పనుపడి పనుపడి 

చాయలు మరచిరి జంతువులు ॥ వెద ॥ 


బలుశరణాగతి (ప్రాణులు దలంయంగ 

నెలవున నిలిపెను నీకరుణ 

ఇలపై శ్రీవేంకటేశ్చర యిహపర- 

మలవడి దొరకెను అరచేతికిని ॥ వెద ॥ 
సంపుటం-3-కీ-118 


ఇన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య భక్తిగంగ 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


140 


అభోరి రేకురాగం: లలిత 


సర్వసులభుం డితండు సర్వేశ్చరుండు 
గర్వము బాసితేను కానవచ్చు నితని ॥ పల్లవి ॥ 


చింతలెల్లా నుడిగితే శ్రీపతి యందేవుండు 

మంతనాన నుండితేను మరి నాతంే 

పంతప్పువుబ్బు మానితే పరమాతు గండు దోడౌను 

వింతలు దలంచకుంటే విశ్ళరూపమే ॥ సర్వ ॥ 


వెడకర్మాలు దోసితే విష్ణునిసాన్నిధ్య మబ్బు 

కడునాస లొల్లకుంటే కలం డాతండు 

వొడ లోముకొనకుంటే వుపేంద్రుండు రక్షించు 
పొడిడకుంటేనే పూర్ణ భావ మలరు ॥ సర్వ ॥ 


ఇతర మెర(గకుంటే నిందిరానాథుండు మెచ్చు 

సతిబారి.బడకుంటే జంటౌ నాతండు 

హితవులు గోరకుంటే నెదుట శ్రీపతి నిల్చు 

జితేంద్రియవ్రతమందే శ్రీవేంకటేశుండు ॥ సర్వ ॥ 
సంపుటం-3-కీ- 152 


ఇయ 3 


క్యాసెట్‌ పేరు 2 అన్నమయ్య భక్తిగంగ 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


శేత1 


రంజవి రేశురాగం: పొరా వ్ర 


ఊరులేని పొలిమేర పేరు పెంపు లేని బ్రతుకు 
గారవంబు లేని ప్రియము కదియనేంటికే ॥పల్లవి॥ 


ఉండరాని విరహవేదన వుండని సురతసుఖమేల 

యెండలేని నా(టి నీడ యేమిసేయనే 

దండిగలుగు తమకమనెడి దండలేని తాలిమేల 

రెండునొకటి గాని రచన ప్రియములే(టికే 1ఊరు॥। 


మెచ్చులేనిచోట మంచిమేలు గలిగీనేమి నెలవు 

మళచ్చికలేనిచోట మంచిమాటలేంటికే 

పెచ్చు పెరుగలేనిచోట ప్రియముగలిగి యేమిఫలము 

ఇచ్చలేనినాటి సొబగులేమి సేయనే ॥ఊరు॥ 


బొంకులేని చెలిమిగాని పొందులేల మనసులోన 

శంకలేక కదియలేని చనవులే(టికే 

కొంకుగొసరు లేని మంచికూటమలర నిట్టాడి 

వేంకటాద్రివిభుండు లేని వేడుకే6టికే ॥ఊరు! 
సంపుటం-ర కీ-ర55 


న 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య భక్తీగంగ 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


142 


అమృతవర్షిణి రేకురాగం : ఆహిరి 


నే నవగుణినైన నీకు( బోదు భువి 
లోన భక్తవత్సలుండ వటు గాన 


పరమపూరుషా భవరోగవైద్య 

ధరణీధర మాధవ కేశవా 

అరిది సంసారాన నలసితి నిను(గను 
తెరు వేదో వెర వేదొ తెలియ నే నిపుడు 


భువనాతీతా పుండరీకేక్షణ 

నవనీతప్రియ నారసింహా 

యివల నాయపరాధ మెంతైన( గలదు నా 
వివరము చింతించి వెస గావరాదా 


అగుణా సగుణా యాద్యంతరహితా 
అగణిత శ్రీవేంకటాద్రినాథ 

నిగమగోచర నేను నీయాధీనమ నింతే 
నగు(బాటు గాకుండ నను(గావుమివుడు 


॥పల్లవి॥ 


॥నే నవ॥ 


నే నవ॥ 


నే నవ। 


సంపుటం - 4 - కీర్తన - 367 


శరం 


క్యాసెట్‌ పేరు 2 అన్నమయ్య భక్తిగంగ 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


143 


శుద్ధధన్యాసి లేకురాగం: దేసీ 
కొమ్మకడకు విచ్చేసి కోరినవరమీరాదా 
యెమ్మెల మానసతపమీ చేసీని ॥పల్లవి॥ 


వెన్నెలయెండలలోన విరహతాపానం జెలి 

పన్ని మిక్కుటమైన తపము చేసీని 

చెన్నుమీరం బరబిన చిగురుళత్తులమీంద 

యెన్నరాని వు గ్రతపమిదె చేసీని ॥ కొమ్మ॥ 


మొనసి చెమట: దలమునుకల నీటిలోన 

పనివడి నీకుందపము చేసీని 

ఘనమైన నిట్టూరుపుగాలిలోన. జెలించక 

యెనలేని ఘోరతపమిదె చేసీని కొమ్మ॥ 


బాయిటనె తనమేని పచ్చిజవ్వనవనాన 

పాయక నీరతికిందపము చేసీని 

నీయింట శ్రీ వెంకటేశ నిన్నుంగూడెలమేల్‌మంగ 

యీయెడ మోహనతపమిదె చేసీని ॥కొమ్మ॥ 


సంప్పుటం-7 -కీ-380 
శ్‌శల 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య భక్తిగంగ 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


అందోళక రేకురాగం : శంకరాభరణం 


ఇంతకంటే నేమిసేసే మిదే మా మానసపూజ 
సంతతము నీవు తొల్లే సర్వసంపన్ను6డవు ॥పల్లవి॥ 


అంతర్యామివైనమీకు నావాహన మదివో 

అంతటా విష్ణుం మీకు నాసనము వేసినది 

పంతపు జోనేరే మీకుంబలుమారు నర్యము 

చెంతనే గంగాజలముచల్లే మీకుంబాద్యము 1ఇంత॥ 


జలధులన్నియును నాచమనియ్యము మీకు 

అల యా వరుణజల మిదియే స్నానము 

వలనుగా మీమహిమలే వస్తాభరణములు 

అల వేదములే మీకు యజ్ఞోపవీతములు 1ఇంత॥ 


ఇరవుగంగుబ్ద తొల్లిచ్చినదే మీకు గంధము 

ధర మాలాకారునిపూదండలే మీకు పువ్వులు 

ఉరుగతి మొనులహోమమే మీకు ధూపము 

తిరమైనమీకు రవితేజమే దీపము 1ఇంత॥ 
నానామృతములే మీకు నైవేద్యతాంబూలములు 

వూనినభక్తి షోడశోపచారములు 

అనుక శ్రీ వేంకటేశ అలమేల్మంగపతివి 

తానకపుజపములే తగమీకు నుతులు ॥1ఇంత॥ 


సంపుటం- 2-కీ- 272 
ఉసిరి 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య భక్తిగంగ 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


క్యాసెట్‌నెం. 15 


అన్నమయ్య పదభారతి 








దుర్గ రేకురాగం : పానముంతం 


ఇతర మేదియు లేదు యెజ(గ మింతేకాని 
రతికెక్కేపనులెల్లా రామచంద్రు(డే పో 


ధనమై చేరీవా(డు దైవమై కాచేవాండు 
మనసులో: దలఃభేటి మాధవు(డే 

మునుకొన్న గ్రామములై ముందరనుండేవాండు 
కొననాలుకమీ(దటిగోవిందు(డే పో 


తల్లియై పెంచేవాండు తండ్రియై పుట్టించేవాడు 
వెల్లవిరి( దా( గొలిచే విష్ణుమూరితి 

ఇల్లాలై సుఖమిచ్చి యెంచ( బుత్రులైనవా(ండు 
చెల్లుబడి దా మొక్కేటిచేతిపై శ్రీహరియే 


దేహమై వుండేటివాండు దినభోగమైనవాండు 
యీహల శ్రీవేంకటేశు( డిత(డొక్కండే 
మోహాచారమైనవా(డు మోక్షమై నిలిచేవాండు 
సాహసించి నమ్మ(గలసర్వేశః డితండే 


1పల్లవి॥ 


1ఇత॥ 


॥1ఇత॥ 


1ఇత॥ 


సంపుటం - 4 - కీర్తన - 11 


స్‌ 3 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదభారతి 
స్పరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


14/7 


వారస్పరావక రేకురాగం: పొడీ 
ఏడే జేనలు యీదేహంబును 
యేడా నిక మరి యెరళగము నేము ॥ పల్లవి ॥1 


నిండును జలధులు నిమిషమాత్రమున 

నిండియు నిండదు నెటీ మనసు 

పండును భువి[గల పంట అన్నియును 

పండదు నాలో బాపపుమనసు ॥ ఏడే ॥ 


పట్టవచ్చు నల పారేటిపామును 

పట్టరాదు నాపాయము 

అట్టే ఆరును అనలము నీటన్సు 

యెట్టైన నారదు యీకోపంబు ॥ ఏడే ॥ 


కానవచ్చు నదె ఘనపాతాళము 
కానరాదు నాకొాలము 
శ్రీనగవిహార శ్రీవేంకటేశ్వర 
సోనల6 బుట్టిన సుద్దులు నివిగో ॥ ఏడే ॥ 
సంపుటం-3-క్రీ- 325 
గ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదభారతి 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


148 
కాపి రేకురాగం: కన్నడగొళ 


బోధకు లెవ్వరు లేక భోగినైతిని 
శ్రీధరుండే మాకు దిక్కు చింతింప నికను ॥ పల్లవి ॥ 


పట్టి దిగంబరినై పాలే యాహారముచేసి 
తొట్టినపంచేంద్రియములతోవ విడిచి 

పుట్టితి సన్యాసివై బుద్దెటియీ నెజలగక 

అట్టె నడుమ సంసారినైతి నేనూ ॥ బోధ ॥ 


గచ్చుల నన్నీ మజుచి గాలే ఆవటించుకొని 
అచ్చపు(బరమయేకాంతసమాధి 

నిచ్చలు ని(ద్రాభ్యాసనిర్మలయోగినైతి 

కచ్చుపెట్టి మేలుకొని ఘనకర్మెనైతి ॥ బోధ ॥ 


భావము పారవిడిచి బ్రహ్మాండమెల్ల నిండి 

వేవేలు(గోరికల వేడుకతోడ 

జీవన్ముక్తుండనైతి శ్రీవేంకటేశ్వరు. జేరి 

ధావతు లిన్నియు మాని తన్మయుండనైతి ॥ బోధ ॥ 
సంపుటం-1-కీ-465 


శయన 


క్యాసెట్‌ పేరు ; అన్నమయ్య పదభారతి 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


143 
పారమతి రేకురాగం: ముఖారి 


ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మటీ 
యిదిగాక వైభవంబిం నొకటి కలదా ॥పల్లవి॥ 


అతివ జన్మము సఫలమై పరమయోగివలె-- 

నితర మోహాపేక్షలిన్నియును విడిచె 

సతికోరికలు మహాశాంతమై యిదె చూడ 

సతత విజ్ఞాన వాసనవోలె నుండె ఇది! 


తరుణి హృదయము కృతార్థతం బొంది విభుమీంది 

పరవశానంద సంపదకు నిరవాయ 

సరసిజానన మనోజయమంది యింతలో 

సరిలేక మనసు నిశ్చల భావమాయ 1ఇది॥ 


శ్రీ వేంకటేశ్చరుని. జింతించి పరతత్వ-- 

భావంబు నిజముగా. బట్టి. జెలియాత గ 

దేవోత్తముని కృపాధీనురాలై యిపుడు 

లావణ్యవతికి నుల్లంబు దిరమాయ ॥ఇది॥ 
సంపుటం-ల్‌ శ్రీశ 


శయం 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పద భారతి 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


కానడ 
నేరుతువయ్యా నేరుపులు 
పోరచిపొందులె భోగములు 


నలుగడ సెలవుల నవ్వు లివి 
వలచినసతులకు వాడికలు 


తలంచినయప్పుడె తగులములు 
'పెలుచగునీతో పెనయులాటలు 


పరమైననీపలుకు లివి 
మరిగినవారికీ మర్మములు 
దొరకినయప్పుడె దోమటులు 


పరగ నిండుకొనుపలు చూపరలు(?) 


వీడెపునీమోవివిందు లివి 
కూడినమాకును కోరికలు 
యీడుగ శ్రీవేంకటేశ్చరుండా 
వేడుకరతు లివి వెల్దావిరులు 


150 


రేకురాగం: బౌళిరామక్రియ 


॥ పల్లవి ॥ 


॥ నేరు ॥ 


॥ నేరు ॥ 


॥ నేరు ॥ 
సంపుటిం-18-కీ.573 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదభారతి 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


181 


సింధుటైరవి రేకురాగం : బొళిరామ[్రీయ 


జ్ఞానంబొ, కటే జగమున కధికం మరి 
నానావిధములు నటనలు ॥పల్లవి॥ 


బహుదానఫలము పడయుటకంటే 

యిహమున వైరాగ్య మెక్కుడు 

సహజకర్మములు శతములకంటే 

అహిశయనుని భక్తధికము ॥జ్ఞాన॥ 


ధర దపములనంతంబులకంటే 

గరిమల శాంతము ఘనము 

విరసాచారము వేవేలకంటే 

హరినామపరన మధికము ॥జ్ఞాన॥ 


ఆవల వ్రతములు అన్నిటికంటే 

శ్రీవైష్ణవమే శేఖరము 

శ్రీవేంకటేశ్వరుచే(తలె యివిగన 

"సేవ యిదొ కటే చింతింప ఘనము జ్ఞాన! 
సంపుటం - 4 - కీర్తన - 231 


శ శర 


క్యాసెట్‌ పేరు ; అన్నమయ్య పదభారతి 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


152 
చారుకేశి రేకురాగం: తెలుంగు కాంబోది 


చూచి మోహించకుందురా సురలైన నరులైన 
తాచి నీవు ముందర బ్రత్యక్షమైనను ॥పల్లవి॥ 


భాగీరథి పుట్టిన పాదపద్మములు 

భోగపుమరునిజన్మభూమి నీతొడలు 
యోగప్రునవబ్రహ్మలుండిననీనాభి 

సాగరకన్యకలక్ష్మి సతమైనవురము ॥చూచి॥ 


అందరి రక్షించేటి అభయహస్తము 

కంద నసురల ఆంపేగదాహస్తము 

సందడిలోకముల యాజ్ఞాచ క్రహస్తము . 
చెంది ధ్రువు నుతియించణయేయుశంఖహస్తము. ॥చూచి॥ 


సకలవేదములుండే చక్కనినీమోము 

వొకటై తులసిదేవివుండేటిశిరసు 

'ప్రకటపు మహిమల. బాయనినీరూపము 

వెళలి శ్రీ వేంకటాద్రివిభుంయ నీభావము ॥చూచి॥ 


సంపుటం-2-క-403 
శనం 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదభారతి 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


1563 


అఇపంరి తేకురాగం : ముఖొరి 


ఏరితి నెవ్వరు నిన్ను నెట్టు భావించినాను 
వారివారిపొలికి వరదుండవౌదువు ॥పల్లవి॥ 


చేరికొళ్చినవారికిం జేపట్టుయంచమనవు 

కోరినుతించినవారి కొంగుపైడివి 

మేరతోందలయవారి మేటినీధానమవు 

సారపువివేకులకు సచ్చిదానందుయవు ॥ఏరీ॥ 


కావతిననేవారికి కామధేనువవు మరి 

సేవసేసేవారికి చింతామణివి 

నీవే గతెన్నవారికి నిఖిలరక్షకుయవు 

వావిరి శరణువేడేవారిభాగ్యరాశివి 1ఏరీ॥ 


నిన్నుంబూజించేవారినిజపరతత్వమవు 

యిన్నిటా నీదాసులకు నేళికెవు 

యెన్నరగ శ్రీవేంకటేశ యహపరములకును 

పన్ని కాచుకున్నవారిఫలదాయకుండవు ॥ఏరీ॥ 


సంపుటం- 2-కీ- 173 
క 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదభారతి 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


154 


బృందావని రేకురాగం: పొామంతం 


దిమ్మరి గాకేల మాను ధీరుండైన కోనేటి 
తిమ్మండు దా లోకమెల్ల దిరుగాడువాండు ॥ పల్లవి ॥ 


తోరమైన ముత్యాల తొళసిపూసల పెద్ద 

పేరు దనవురముపైం బెట్టినవాండు 

గారవంపుయబచ్చలట్టు గట్టినవాడు వొ 

య్యారపు గొల్లెతల6 గూడాడినట్టివాండు “1 దిమ్మ ॥ 


పీలిచుట్టుదలవా(డు పెదపెదకన్నుల 
వాలుయాపుల సిరికి వలచువాండు 
జాలిబెట్టి లోకమెల్ల జట్టిగొన్నవాండు తా 
౧ టి 
నేలనుండి మింటంబాజు గాలు చాయవాండు ॥ దిమ్మ ॥ 


కొండ మోంచినట్టి వాండు కొండ వేల నెత్తువాడు 
కొండంత రాకాసుల గొట్టినవాండు 
కొండవంటిదొరయైన కొండలకోనేటివాండు 
కొండమోయరుల నెల్ల గూడపెట్టినాండు ॥ దిమ్మ ॥ 
సంపుటం-6-కీ-172 
సగ న 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్యపదభారతి 
స్వరకర్త & గాయకులు : కల్లూరి మురళీకృష్ణ 


క్యాసెట్‌నెం.1 6 


అన్నమయ్య పదపద్నిని 





1586 


పూర్ణచంద్రిక రేకురాగం : బొళి రామ [క్రియ 


నమో నమో లక్ష్మీనరసింహా 
నమో నమో సుగ్రీవనరసింహా ॥పల్లవి॥ 


వరద సులభ భక్తవత్సల నరసింహా 

వరమ్మృగవేష శ్రీనరసింహా 

పరమపురుష సర్వపరిపూర్ణ నరసింహా 

గిరిగుహావాస సుగ్రీవనరసింహా ॥నమో॥ 
భయహర ప్రహాదపాలన నరసింహా 

నయనత్రయారవింద నరసింహా 

జయ జయ సురముని సంస్తుత నరసింహా 
క్రియాకలాపసుగ్రీవనరసింహా ॥నమో॥ 


అతికృపానిలయ మోహనరూప నరసింహా 
నతపితామహముఖ్య నరసింహా 

సతతశ్రీ వేంకటేశ్వర దివ్యనరసింహా 

కితవారిభంజన సుగ్రీవనరసింహా ॥నమో॥ 


సంపుటం- 2 -కీ- 348 
క 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య పదపద్శిని 


స్వరకర్త ఐజీ బాలకృష్ణప్రసాద్‌ 
గాయకులు : రాధ-జయలక్ష్మి 


157 


మాకవిగౌక రేకురాగం : మాళవిగౌళ 


శ్రీపతిపురనాయకా జయచింతితాభీష్టదాయకా  ॥పల్లవి॥ 


వున్నతోన్నతవి[గ్రహా దాసోపరిస్థాను గ్రహా 

సన్నుతామరసు [గ్రహా సామవదపరిగ్రహా ॥1శ్రీప॥ 
జానకీ ప్రీయకారకా శివసాధితాభఖిలతారకా 
మానుషాహితమారకా మామకాఘనివారకా ॥శ్రీప॥ 


శ్రీవేంకట నాథరూపకా సంచితరఘుకులదీపకా 
భావసంతోషప్రాపకా అభంగమంజులచాపకా 1ర్రీప॥ 


సంపుటం-10- 1-కీ-51 


న 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య పదపద్మిని 
స్వరకర్త : జి. బాలకృష్ణప్రసాద్‌ 
గాయకులు : రాధ-జయలక్ష్మి 


158 
హిందోకవసంతం రేకురాగం: హిందోళవసంతం 


మూటే మాటలు మూయమూండ్లు తొమ్మిది 
వేడుకొని చదువరో వేదాంతరహస్యము ॥పల్లవి॥ 


జీవస్వరూపము చింతించి యంతటాను 

దేవుని వైభవము తెలిసి 

భావించి ప్రకృతిసంపద యిది యెజబుయుటే 
వేవేలువిధముల వేదాంతరహస్యము ॥[మూథయే॥ 


తనలోనిజ్ఞానము తప్పకుండా దలపోసి 

పనితోడ నందువల్ల భక్తి నిలిపి 

మనికిగా వైరాగ్యము మజవకుండుటే 

వినవలసినయట్టి వేదాంతరహస్యము ॥[మూయే॥ 


వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి 

జాడల శరణాగతి సాధనముతో 

కూడి శ్రీ వేంకటేశ్వరుం గొలిచి దాసుండౌటే 

వీడని బ్రహ్మానంద వేదాంతరహస్యము ॥[మూథే॥ 


సంపుటం- 2 -కీ- 233 
జ్‌ శ 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య పదపద్శిని 
స్వరకర్త : కె.రఘునాధన్‌ 
గాయకులు : రాధ-జయలక్ష్మి 


షణ్యుఖప్రియ రేకురాగం: బౌళి 
వెదకిన నిదియే వేదాంతార్థము 
మొదలు తుదలు హరిమూలంబు ॥పల్లవి॥ 


మునుకొని అవయవములు యొన్నైనా 

పనివడి శిరసే ప్రధానము 

యెనలేని సురలు యెందరు గలిగిన 

మునుపటిహరియే మూలంబు ॥వెదకి॥ 

మోవని యింద్రియములు యొన్నైనా 

భావపుమనసే ప్రధానము 

యీవల మతములు యొన్ని గలిగినా 

మూవ్ప్సరలో హరి మూలంబు ॥వెదకి॥ 

యెరవగుగుణములు యొన్ని గలిగినా 

పరమజ్ఞానము ప్రధానము 

యిరవుగ శ్రీవేంకటేశ్వరునామమే 

సరవి మంత్రముల సారంబు ॥వెదకి॥ 
సంప్తుటం - 4 - కీర్తన - 436 


గ 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదపద్శిని 
స్వరకర్త :ఓ బాలకృష్ణప్రసాద్‌ 
గాయకులు : రాధ-జయలక్ష్మి 


160 


తోడి రేకురాగం: ముఖారి 


ఆలించు పాలించు ఆదిమపురుష క్షమ 
జాలిదీర నీకే శరణుచొ చ్చితిమి 1పల్లవి॥ 


గతి నీవే మతి నీవే కర్తవు భర్తవు నీవే 

పతియు నీవే యేపట్టునా మాకు 

యితరము లెవ్వరున్నా రెంచిచూడ నిన్ను(బోల 

చతురు(డ నిన్నునే శరణుచొచ్చితిమి 1ఆలించు॥ 


జననీజనకులు శరణము నీవే 

వునికి మనికి నీవే వుపమ నీవే 

మనసిచ్చి నీవే నన్ను మన్నించుకొంటేనే 

చనవి మనవి నీకే శరణుచొచ్చితిమి ॥ఆలించు! 


లోకసాక్షివి నీవే లోకబంధు(డవు నీవే 

యీకడ శ్రీవేంకటేశ యిదివో నీవె 

నీకంటె మరిలేరు నిఖిలమింతయు! గావ 

సాకారరూప నీకే శరణుచొ చ్చితిమి ॥ఆలించు॥ 
సంపుటం - 4 - కీర్తన - 338 


శరం 
క్యాసెట్‌ పేరు ఏ అన్నమయ్య పదపద్మిని 
స్వరకర్త వ బి బాలకృష్ణ ప్రసాద్‌ 


గాయకులు వ రాధ- జయలక్ష్మి 


1్ర1 


కానడ రేళురాగం: పొమంతం 


ఎంతచేసిన తనకేది తుద 

చింత శ్రీహరిపై జిక్కుటే చాలు ॥ పల్లవి ॥ 
ఎడపక పుణ్యా లెన్నిచేసినా( 

గడమే కొ కిథంగడ యేది 

తడయిడ హరియే దైవమనుచు.మది 

విడువకన్పండినవెరవే చాలు 1 ఎంత ॥ 
యెన్నితపము లివి యెట్లంజేసినా 

అన్నువ కధికము కలవేది 

వన్నెల (గల (క వనజాక్షునిపై 

వున్నచిత్తమది వొక్కటే చాలు ఎంత ॥ 


యిందరివాదము లెట్ల గెలిచినా 
కందే గా కిత గరిమేది 
ఇందరినేలినయీ వేంకటపతి 
పొందగుమహిమలపొడవే చాలు ॥ ఎంత! 
సంపుటం 1-కీ-98 


శ శన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదపద్శిని 
స్వరకర్త. :షియన్‌, రంగనాథ్‌ 
గాయకులు : రాధ-జయలక్ష్మి 


162 


బృందావని రేకురాగం :'లలిత 

తప్పదు తప్పదు దైవముకృప యిది 

ముప్పిరి నింతా ముకుందుయే వ. 
వెక్కసపుమతి వెలుతులుదీరిన- 

నెక్కడ చూచిన నీశ్వరు యే 

గుక్కకయాసలు గోసివేసినను 

నిక్క మడుగడుగు నిధానమే | తప్ప] 
పొంచి శరీరప్తుభోగము లుడిగిన 

చుంచులాపములు సుకృతములే 

దంచెడివిషయపుతగులమి 6 బాసిన 

యెొంచిచూచినను యమిహమే పరము ॥ తప్పః। 
శ్రీ వేంకటపతిసేవే కలిగిన 

వేవేలువగలు వేడుకలే 

చేవదీర సందియము లే దిదే 

భావమునమ్మినప్రపన్నులకును 1 తప్ప॥ 


సంపుటం 1-కీ -371 
జస ల 


క్యాసెట్‌పేరు : అన్నమయ్య పదపద్శిని 
స్వరకర్త : షియసన్‌. రంగనాథ్‌ 
గాయకులు : రాధ-జయలక్ష్మీ 


హిందోళ రేకురాగం : బొళి 


మచ్చ కూర్మవరాహ మనుష్య సింహ వామనా 
యిచ్చ రామరామ రామ హితబుద్ధి కలికీ పల్లవి ॥| 


నన్నుంగావు కేశవ నారాయణ మాధవ 

మన్నించు గోవింద విష్ణు మధుసూదన 

వన్నైల త్రివిక్రమ వామనా శ్రీధరా 

సన్నుతించే హృాషికేశ సారకు పద్మనాభ మచ్చ! 


కంటిమి దామోదర సంకరుషణ వాసుదేవ 

అంటేజాలు ప్రద్యుమ్నుండా అనిరుద్ధుండా 

తొంటే పురుషోత్తమ అథోక్షజ నారసీంహమా 

జంటవాయకు మచ్యుత జనార్ధన ॥మచ్చ॥ 


మొక్కేము వుపేంద్ర హరి మోహన శ్రీకృష్ణాయ 

యెక్కితి శ్రీ వేంకట మిందిరానాథ 

యిక్కువ నీ నామములు యివియే నా జపములు 

చక్కంగా నీ దాసులము సర్వేశ అనంత ॥మచ్చ॥ 


క్యాసెట్‌ పేరు 
స్వరకర్త 
గాయకులు 


సంపుటం- 1 5 -కీ- 168 
న 


ఎ అన్నమయ్య పదపద్శిని 
: పియస్‌. రంగనాథ్‌ 
2 రాధ-జయబక్ష్మి 


164 


పృన్నాగనవరాళి రేకురాగం : హిందోళవసంతం 


ఎన్నిమహిమలవా(డె యీదేవుండు 
కన్నులపండువులెల్లా. గదిసినట్టుండెను ॥పల్లవి॥। 


పోలింప కర్పూరకాపు పురుషోత్తమునికి 

యేలీల నుండెనని యెంచి చూచితే 

పాలజలనిధిలోన( బవళింప(గా మేన 

మేలిమిమీ(గ6డంటిన మెలుపుతో నుండెను 1ఎన్ని॥ 


తట్టుపును(గుకాపు దైవశిఖామణికి 

యెట్టుండెనని మరి నెంచి చూచితే 

చిట్టకాన రేపల్లెలో చీకటితప్పు సేయగగా 

అట్టె రాత్రులు మేననంటినట్టుండెను ఎన్ని! 


అలమేలుమంగతోడ నట్టె సొమ్ము ధరించ( 

యెలమి శ్రీవేంకటేవనెంచి చూచితే 

కలిమిగలయీకాంతకా(ిట( బెన(గ(గాను 

నిలువెల్లా సిరులై నిండినట్టండెను ॥ఎన్ని॥ 
సంపుటం - 4 - కీర్తన - 177 


శ్‌ శల 


క్యాసెట్‌పేరు.... : అన్నమయ్య పదపర్మిని 
స్వరకర్త & గాయకులు : రాధ-జయలక్ష్మి 


క్యాసెట్‌నెం. 17 


అన్నమయ్య పదవైకుంఠం 





16 


కేదార్‌ రేకురాగం : సాళంగనాట 


శరణు శరణు విభీషణవరదా 
శరధిబంధన రామ సర్వగుణస్తోమ ॥పల్లవి॥ 


మారీచసుబాహుమదమర్ధన తాటకాహర 
(కూరేంద్రజిత్తులగుండుగండా 

దారుణకు౦ం భకర్ణ దనుజ శిరచ్భేదక 

వీరప్రతాపరామ విజయాఖభిరామ ॥శర॥ 


వాలినిగ్రహ సుగ్రీవరాజ్యస్థాపక 

లాలితవానరబల లంకాపహార 

పాలితసవనాహల్య పాపవిమోచక 

పౌలస్త్యహరణ రామ బహుదివ్యనామ ॥శర॥ 


శంకరచాపభంజక జానకీమనోహర 

పంకజాక్ష సాకేతపట్టణాధీశ 

అంకితబిరుద శ్రీవేంకటాద్రినివాస 

ఓంకారరూప రామ వురుసత్యకామ ॥శర॥ 


నంపుటం- 2-కీ- 220 
శ శన 


క్యాసెట్‌ పేరు ; అన్నమయ్య పదవైకుంఠం 
స్వరకర్త & గాయకులు : జి.నాగేశ్వరనాయుడు 


1ర్ర/ 


పింధుఖైరది రేకురాగం: ధవ్నాసీ 


తగు మునులు బుషులు తపములు సేయం 
గగనము మోచియు! గర్మము దెగదా ॥1 పల్లవి ॥ 


ధరణీధర మందరధర నగధర 

చిరకౌస్తుభధర శ్రీధరా 

కరి( గాచితి కాకము. గాచితి నీ- 

కరుణకు బాత్రము గలదిదియా ॥ తగు ॥ 


భవహర మురహర భక్తపాపహర 

భువనభారహర ప్పురహరా 

కవిసినవురుతనుగద్దను మెచ్చితి- 

వివల నీదయకు నివియా గురుతు. 1 తగు ॥ 


శ్రీవేంకటపతి శేషగరుడపతి 
భూవనితాపతి భూతపతి 
గోవుల నేలితి కోతల నేలితి 
పావనపు(గృపకుం బాత్రము లివియా ॥ తగు ॥ 
సంపుటం-3-కీ-315 
న గన 


క్యాసెట్‌పేరు... . : అన్నమయ్య పదవైకుంఠం 
స్వరకర్త & గాయకులు : జి, నాగేశ్వరనాయుడు 


168 


మధ్యమావతి రేకురాగం: రామ[్రియ 


కట్టెదురవైకుంఠము కాణాచయినకొండ 
తెట్టలాయ మహీమలే తిరుమలకొండ ॥ పల్లవి ॥ 


వేదములే శిలలై వెలసినది కొండ 

యేదెసం బుణ్యరాసులే యేరులైనది కొండ 

గాదిలి బ్రహ్మాదిలోకములకొనలకొండ 
శ్రీదేవుండుండేటిశేషాద్రి యీకొండ ॥ కట్టి ॥ 


సర్యదేవతలు మృగజాతులై చరించేకొండ 

నిర్వహించి జలధులే నిట్టచరులైనకొండ 

వుర్వి( దపసులే తరువులై నిలిచినకొండ 

పూర్వపుటంజనాద్రి యీపొడవాటికొండ ॥ కట్టె ॥ 


వరములు కొటారుగా వక్కణించి పెంచేకొండ 

పరగులక్ష్మీ కాంతుసోబనపుంగొండ 

కురిసి సంపదలెల్ల గుహల నిండినకొండ 

విరివైన దిదివో శ్రీవేంకటపుంగొ ౦డ ॥ కట్టె ॥ 
సంపుటం-3-క్రీ-471 


య యయ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదవైకుంఠం 
స్వరకర్త & గాయకులు : జి. నాగేశ్వరనాయుడు 


16 


మిశ్రమోహన 


శ్రీహరి నిత్యశేషగిరీశ 
మోహనాక్షార ముకుంద నమో శ్రీహరి 


దేవకీసుత దేవ వామన 

గోవిందా గోపగోపీనాథా | శ్రీహరి 
గోవర్ధనధర గోకులపాలక 
దేవేశాధిక తే నమోనమో 


సామజాన సారంగపాణి 
వామనా కృష్ణ వాసుదేవా | శ్రీహరి 
రామనామ నారాయణ విల్లో 
దామోదర శ్రీధర నమో నమో 


పురుషోత్తమ పుండరీకాక్ష 
గరుడధ్వజ కరుణానిధి । శ్రీహరి 
చిరంతనాచ్యుత శ్రీవేంకటేశ 
నరమృగ తే నమో నమో 


న. 


రేకురాగం : భైరవి 


॥ పల్తవి ॥ 
యు 


॥| శ్రీహ 1] 


॥ శ్రీహ ॥ 


|] శ్రీహ ॥1 
సంపుటం-3-కీ-527 


క్యాసెట్‌ పేరు... : అన్నమయ్య పదవైకుంఠం 
స్వరకర్త & గాయకులు : జి. నాగేశ్వరనాయుడు 


170 


శుద్ధధన్యాపి లేకురాగం : మలహారి 


సకలము జదివిన శాస్త్రము లెజీంగిన 
శుకద్రువాదు లిటు చూపీనది ॥ పల్లవి ॥ 


భవభవములకును ప్రకృతులు వేరే 

భువి నామరూపములు వేరే 

యివల నీదాస్యంబెప్పుడు నొకటే 

కలిసిననీ మాయం గడచినది ॥ సక ॥ 


మతము మతమునకు మార్గము వేరే 

అతిసంశయములు అవి వేరే 

గతి నీశరణము గలిగినదొకటే 

యితవగుమోక్షం బిచ్చేది ॥ సక్ష ॥ 


జాతిజాతియాచారము వేరే 

ఆతల మోక్షంబది యొకటే 

శ్రీతరుణీశ్వర శ్రీవేంకటేశ్వర 

చేత మాగురుండు చెప్పినది ॥ సక ॥ 
సంపుటం-3-కీ- 488 


తనను 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదవైకుంఠం 
స్వరకర్త & గాయకులు : జి. నాగేశ్వరనాయుడు 


171 


ధర్మనతి రేకురాగం: పొమరంితం 


దొరకునా యితనికృప తుదిపదంబు 
అరిదివిభవము లొల్లమనినా బొదలు || పల్లవి ॥ 


సొంపలర నితయడ కృపయడొచు టరుదనికాక 
యింపు సామాన్యమా యితనికరుణ 
లంపటముఘనమ్రైనలక్ష్మీ కటాక్షములు 
సంపదలు తోడనే చల్లువెదలాడు దొర! 
తగ నితనిపై భక్తి తగులు టధుదనికాక 
నగుట సామాన్యమా ననిచి యితడు 
జగదేకహితములుగ సరసతలు సౌఖ్యములు 
దిగులువాయ[గ నితయ దిప్పు దీరాడు 1 దొర॥ 


తిరువేంకటాద్రి సిద్ధించు టరుదనికాక 
మరుగయను నిచ్చునా మరియొకరిని 
యిరవైనభోగములు యిష్టసామ్రాజ్యములు 
విరివిగొని యితనిదయవెంటనే తీరుగు దొర ॥ 
సంపుటం 1-కీ -358 


శరర 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య పదవైకుంఠం 
స్వరకర్త & గాయకులు : జి. నాగేశ్వరనాయుడు 


మోహన 


కొమ్మలు చూడరే గోవిందుండు 
కుమ శరించీ ముద్దు గోవిందుండు 


దిట్టబాలులతో దిరిగి వీధుల 
గొట్టీ నుట్టు గోవిందుండు 
పట్టినకోలలు పైపై. జాయుచు 
కుట్టీ. దూంట్టుగా గోవిందు(డు 


నిలువులగాశతో నిడిగూంతలతో 
కొలకొలమని గోవిందుండు 
వలసినపాలు వారలువట్టుచు 
కులికి నవ్వీ గోవిందుండు 


బారలు చాంపుచుం బట్టంగ నింతులః 
గూరిమి6 గూడీ గోవిందుండు 

చేరి జవ్వనుల శ్రీవేంకటాద్రిపై 

గోరం జెనకీ గోవిందుండు 


న 


]72 


రేకురాగం ; పొళంగవాయట 


॥ పల్లవి ॥ 
ళా 


॥ కమ్మ ॥ 


॥ కొమ్మ. 


॥కొ మ్మ ॥ 
సంపుటం-3-కీ-142 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదవైకుంఠం 
స్వరకర్త & గాయకులు : జి. నాగేశ్వరనాయుడు 


173 
హిందోక రేకురాగం : దేస్తాక్షి 


కొనరు నాలుగుకరములవానిని 
శ్రీనాథుండని చేరథళవలదా ॥ పల్లవి ॥ 


ఘనచక్రముతో గరుడనినెక్కుక 

కినిసి మెరయు నలకృష్ణునిని 

ఘనులై ఇప్పటికాలపు మనుజులు 

మునుప విష్ణుండని మొక్క(గవలదా ॥ కొన ॥ 


పలుదేవతలకు భయములు మాన్పుచు 

అలవిశ్చరూపమైనపుడు 

చలము మాని యచ్చటికౌరవులును 

తెలిసి దేవుండని కొలువయవలదా ॥ కాన ॥ 


చెప్పినయితంే శ్రీవేంకటమున 
యెప్పుడు వరములు ఇయ్యంగను 
తప్పక యీతని దాసులవలెనే 
యిప్పటివారలె యెరగణగవలదా ॥ కొన ॥ 
సంపుటం-3-కీ-319 
న. 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్యపదవైకుంఠం 
స్వరకర్త & గాయకులు : జి. నాగేశ్వరనాయుడు 


1174 


మధ్యమావతి రేకురాగం: రామ శ్రీయ 


విచ్చేయవయ్యా వెంకటాచలముసొంత- 
కచ్చుగా నేమున్న చోటి కచ్యుత నారాయణా ॥ పల్లవి ॥ 


అల్లనాండు లంక సాధిం చందరును బొగడ([ 

మల్లడీ నయోధ్యకు మరలినట్టు 

యెల్లగాం గైలాసయాత్ర శే[ కమ గర మరలి 

వెలవిరి ద్వారకకు విచ్చేసినట్లు ॥ విచ్చే ॥ 
ళా ళా 


యెన్నికెతో గోమంతమెక్కి జయము చేకొని 

మన్ననతో మధురకు మరలినట్టు 

అన్నిచోట్టానుండి అల్లిరము లారగించ 

వెన్నుండవై వేడుకతో విచ్చేసినట్టు 1 విచ్చే ॥ 


వహికెక్క6 ద్రిపురాలవనితల బోధించి 
మహి నిందిరవొద్దికి మరలినట్టు 
విహగగమన శ్రీవేంకటేశ మము గావ 
విహితమై నామతిలో విచ్చేసినట్టు ॥ విచ్చే ॥ 
సంపుటం-3-కీ-433 
ఇల 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదవైకుంఠం 
స్వరకర్త & గాయకులు : జి. నాగేశ్వరనాయుడు 


175 


పృవ్నాగవరా౭ రేకురాగం: బొళి 


నందగోపనందనుండే నాంటిబాలుయడయ 
ఇందు నేయే రేపల్లెనేచి పెరిగెను ॥పల్లవి॥ 


పువ్వువంటిమజ్ణీయాకుపాత్తి బవళించనేర్చె 

యెవ్వోకాని తొల్లెయాబాలుడు 

మువ్వంక వేదములను ముద్దుమా6ట లాడనేర్చె 
యెవ్వరూ6గొంత నేర్చనేంటికే వీనికి ॥నంద॥ 


తప్పుటడుగు లిడంగనేర్చె ధరణియందు నాకసమున- 
నెప్పుగా రసాతలమును నొంటి తొల్లియే 

రెప్పలెత్తి చూడనేర్చె రేసీంజెంద్రునందు పగలు 
గొప్పసూర్యునందు నింక గొత్త నేర్చనేంటికే ॥నంద॥ 


మంచి వెన్నబువ్వ లిపుడు మలసి యారగించనేర్చె- 
నంచితముగ శ్రీ వేంకటాద్రిమీందను 

యెంచి యప్పలప్పలనుచు యెనసి కాథిలించనేర్చి 
దించరానివురముమీంద దివ్యకాంతను ॥నంద॥ 


సంపుటం- 2-కీ- 387 
సరల 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదవైకుంఠం 
స్వరకర్త & గాయకులు : జి. నాగేశ్వరనాయుడు 


| 
| 
| 


క నా 


క్యాసెట్‌నెం. 18 


| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
సీ 


అన్నమయ్య సంకీర్తనవైభవం 
షయ జను టాపు తుతయ మాయా అపు! 








177 


రాగమాలిక రేకురాగం : భూపొళం 
పాలయలుక నిద్దరలు భోగించ దొరకొంటి 
అలర వడి మేల్కొనవె అఖిలేశ్చర ॥1 పల్లవి [1 
తరుణిమైనపుడె పరితాపసూర్యుండు వొడిచె 
వరుస జెలి కన్నుంగలువలు మొగిచెను 
మరుని సాయకపు తామరలు వికసించె 
కరుణతో మేలొ; గనవె కమలేశ్చర ॥ పొల ॥ 
కాంత నిట్టూర్చులను గాలియును నస్టియును 
వంత చెమటలవాన వరుణుండును 
వింతలుగ నిన్ను "సేవింతుమని యున్నారు 
పంతమున మేల్కొనవె పరమేశ్చర ॥ పొల 1 
మెలుంత పెనుంధురుమనెడి మేఘమండలములో 
నలుగడల. జెలలె సుమనసపంక్తులు 
కులికి పూవులవాన గురియంగ నున్న దిదే 
చలముడిగి మేల్కొనవె సర్వేశ్వర ॥ పొల ॥ 
కదిసి పులకలస్పష్టి కడలేక పొడమించు 
మదను6ండను మానసకమలభవుండును 
ముదిత కోపపుహరుండు మొనసి యున్నారిదే 
నిదుర మేల్కొననె జలనిధిశయనుండ ॥ పొల ॥ 
ఒడికముగం జెలిలోన నుదయరాగము వొడమె 
వెడలె నదె పలుకు గోవిలరవములు 
పడఈతి6 గూడితివి రవిపరవళం బిం/కనైన 
కడంగి మేల్కొనవె వేంకటరమణుండ ॥ పొల ॥ 
సంపుటం-6-కీ-175 
వనన 

క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తనవైభవం 

స్వరకర్త : పీ.యస్‌.రంగనాథ్‌ 

గాయకులు : వాణీజయరాం 


178 


కాంభోజి రేళురాగం : భూపాళం 


ఎందాణనిద్ర నీ కిదె తెల్లవారెయగదె 
యిందిరారమణ నీ విటు మేలుకొనవే ॥పల్లవి॥ 


కమలనాభు(డ నీకు గంగాదినదులెల్ల- 

నమర మొకమజ్ఞనం బాయితముసేసె 

తమితోడంగనకాద్రి తానే సింహాసనము 

విమలమై యొప్పె నదే విచ్చేయవే ॥ఎందా॥ 


హరి నీకు నజుండు పంచాంగంబు వినిపించ 
నిరతమగువాకిటను నిలిచినాడయ 

సురలు నీయవసరము చూచుకొని కొలువునకు 

సరవి నాఇత్తపడి సందడించేరు ॥ఎందా॥ 


కామధేనువు వచ్చె కనుంగొనుటకై నీక్రు 

శ్రీమహాదేవి నీచేలాగు కదివో 

యీమహిమ శ్రీ వేంకటేశ నీకే చెల్లె 

కామించి యన్నియును.గైకొంటి విపుడు ॥ఎందా॥ 


సంపుటం-2-కీ- 436 
శశ శ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తనవైభవం 
స్పరకర్త : పి.యస్‌,. రంగనాథ్‌ 
గాయకులు ; వాణీజయరాం 


173 


అభేరి రేళురాగం : శంకరాభరణం 


నేండె సుక్కురారము నెలంతలాల 
పోండిమి సేవసేయరే పుణు(గుకాపు 


పన్నీటి కాలువలు పారీని. జూడరే 
అన్నిటా: గొండవంటి శ్రీహరిమీందను 
యెన్ననభిషేకమండ్రాలిదె చెప్పేరు వినరే 
తిన్నని పుళుగుకాపు దేవునికి నేడు 


రాలీని కప్పురరజమిదె చూడరే 
నీలమేఘమువంటి యీ నీరజాక్షుపై 
తాలిమితో జాలువారీ తట్టుపుణుంగదిగోరే 
పోలింప( బుణు(గుకాపు పురుషోత్తమునికి 


అలమేలుమంగతోడి హారాలు సేవించరే 
వెలయ ధరించెను శ్రీవేంకటేశుండు 
పలువిందులారగించె బాగాలు యియ్యరే 
చెలంీ పుణుంయగుకాపు శేషాద్రిపతికి 


సనన 


॥పల్లవి॥। 
న! 


నే! 


నే! 


॥నేయె! 
సంపుటం-8 కీ-153 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తనవైభవం 


స్వరకర్త : షి.యస్‌.రంగనాథ్‌ 
గాయకులు ; వాణీజయరాం 


180 


మధ్యమావతి రేకురాగం : సొాళంగం 


అదె శ్రీవేంకటపతి అలమేలుమంగయును 
కదిసివున్నారు తమకమునం బెండ్డికిని ॥పల్లవి॥ 


బాసికములు గట్టరో పైపై దంపతులకు 

శేసపాలందియ్యరో చేతులకును 

సూసకాల పేరటాండ్లు సోబానంబాడరో 

మోసపోకయిట్టే ముహూర్తమడుగరో ॥ అదె॥ 


గక్కునను మంగళాష్టకములు చదువరో 

తక్కక జేయట వేసి తప్పకుండాను 

నిక్కినిక్కి చూచేరదే నెరిందెర దియ్యరో 

వొక్కట్టైరి కొంగుముళ్ళు వొనరంగ 'వేయరో ॥ అదె॥ 


కంకణదారములను కట్టరో యిద్దరికిని 
సుంకులంబెండ్లిపీటంగూచుండయెట్టరో 

లంకె శ్రీ వేంకటేశు నలమేల్‌ మంగను దీవించి 
అంకెలంబానుపుమీంద నమరించరో ॥అదె॥ 


నంపుటం- 14 -కీ- 365 
శఈేర 
క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య సంకీర్తన వైభవం 
స్వరకర్త : పియస్‌.రంగనాథ్‌ 
గాయకులు : వాణీజయరాం 


181 


బృందావని రేకురాగం : బలిత 


ఎందునీకుంబ్రియమో యీ తెప్పతిరునాళ్ళు 
దిందువడెసిరులతో తెప్పతిరుణాళ్ళు పల్లవి॥ 


పాలజలనిధిలోం బవ్వలించి పాము తెప్పం 

దేలుచున్న దది దెప్పతిరుజాళ్ళు 

వోలి నేకోదకమైై వొక్క మజ్జీయాకుమీ౦ద 

తేలుచున్న దది తెప్పతిరుణాళ్ళు ॥ఎందు॥ 


అమృతము దచ్చునాయ అంబుధిలో మంధరము 
తెమల౭దేలించు తెప్పతిరుణాళ్ళు 

యమునలో కాళింగునంగప్తుపడిగమీంద 

తిమిరి తొక్కిన తెప్పతిరుణాళ్ళు ॥ఎందు॥ 


అప్పుడు పదారువేలు అంగనలచెమటల- 

తెప్పలందేలిన తెప్పతిరుణాళ్ళ 

వాప్పుగశ్రీ వేంకటాద్రి నున్నతింగోనేటిలోన 

తెప్పిరిల్లె నేయనేం తెప్పతిరుణాళ్ళు ॥ఎందు॥ 


సంపుటం- 2 -కీ- 143 
గ్‌ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తనవైభవం 
స్వరకర్త : పీ.యస్‌.రంగనాథ్‌ 
గాయకులు : వాణీజయరాం 


12 
వసంత రేకురాగం: రామక్రీయ 


ఎక్కడ నీ వుద్యోగ మెటు విచ్చేసేవయ్యా 

యిక్కువ నీమహిమకు నెవ్వ రెదురయ్యా ॥పల్లవి॥ 
పల్లించి గరుడనిపై నీ వుబ్బుననెక్క 

అల్లనా(డె పారిజాత మడవిక్కె 

పల్లదపురుద్రుండును బాణునివాకిలి దొక్కె 

చుల్లరి రాక్షసమూంక సురసుర సుక్కె ॥ఎక్కడ॥ 


గరుడినిపై నీవు కడు( బేరెములువార 

ధలజలధరుల నమృతములు దేరి 

నిరతీ, గంసాదులనెత్తుడు టేరులు వారె 

పరులు నీ కెదిరిన పగయెల్ల దీరి ॥ఎక్కడ॥ 


బంగారు గరుడనిపై నీవు వీదులే(గ 

చెంగట శ్రీవేంకటేశ సిరులుమూథి 

సంగతి నలమేల్మంగ సంతసాన విజవీగె 

పాంగారు దేవదుందుభులు 'పైపై వాథె ॥ఎక్కడ॥ 


సంపుటం - 4 - కీర్తన - 365 
న 


క్యాసెట్‌పేరు. : అన్నమయ్య సంక్తీర్సనవైభవం 
స్వరకర్త ? పియస్‌.రంగనాథ్‌ 
గాయకులు ; వాణీజయరాం 


18 


అళాజణా రేకురాగం : సొళంగవాట 


దేవదేవ ండెక్కె నదె దివ్యరథము 

మావంటివారికెల్ల మనోరథము పల్లవి ॥ 
జగతి బాలులకై జలధులు వేరజోసి 

పగటునందోలెనదె పై యిరథము 

మిగుల (460గోపగించి మెరయురావణమీంద 

తెగి యెక్కి తోలేనదె దేవేంద్రరథము దేవ ॥ 


దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకు: 

బక్కన మరలిచె.బుష్పకరథము 

నిక్కి నరకాసురుపై నింగిమోవ నెక్కి తోలె 

వెక్కసపురెక్కలతో విష్ణురథము దేవ ॥ 
బలిమి రుక్మిణి ందెచ్చి పరులగెలిచి యెక్కె 

అలయే యబెంగ్లికల్యాణరథము 

యెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగంగూడి 

కలకాలమునునేళెఘనమైనరథము  _  ॥దేవ॥। 


క 


సంపుటళో1-కీ -400 
గ. 
క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య సంకీర్తనవైభవం 


స్వరకర్త : పియస్‌ రంగనాథ్‌ 
గాయకులు : వాణీజయరాం 


184 


అమీర్‌కల్యాణి రేకురాగం : వరాళి 
వరుసలో సాసముఖా వసంతపూర్ణిమ నేయ 
సిరుల యీవిభవాలు సేవించరో ॥పల్లవి॥ 


లళిళపు గోవిందుడు లక్ష్మిమండపమందున్న 

చలరాజదివో కొలువంగ వచ్చెను 

వెలింజంద్రుండు తోడనే వెల్లగొడగటు వట్టి 
సులభానంబవను.డు సురటి విసరిను ॥వరుస॥ 


పొందుగా వసంతుడు పువ్వుల బూజించవచ్చె 
కందువతోందుమ్మిదలు గానముసేసె 

సందడించి చిలుకలు చదువ ొచ్చె పద్యాలు 

గొందినే కట్టిగవారై కోవిలలుగ్గడించె ॥వరుస॥ 


రతిదేవి మొదలైన రమణులు నాట్యమాడి 

రతివసంతమాడె మేఘావళి యెల్ల 

తతి శ్రీ వేంకటగిరిందావుకొని యిందునందూ 

మితిమీరంా మొక్కేరు మెరసి దేవతలు ॥వరుస॥ 


సంపుటం- 7 -కీ- 445 


శయ్య ర య 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తన వైభవం 
స్వరకర్త : షియస్‌. రంగనాథ్‌ 
గాయకులు : వాణీజయరాం 


షణ్ముఖప్రియ రేకురాగం : సొముంతం 


విజయపుటమ్ము వేసె వేంకటేశుండు 
విజయునిసఖుండు యీవేదమూరితి ॥ పల్లవి ॥ 


పాజీతెంచి దచశకంఠుపదిశిరసులమీంద 

అజీకినము శైవేసె నాదిదేవుండు 

ఆజుడిసీనలతోడ నంబుధిమీ6ద వేసె 

వేళా కయమ్ము దొడీగి విష్ణుదేవుండు ॥ విజి ॥ 


చాలుగ నేడుదాళ్లు సర్వము నొక్కటిగా(గ 

ఆలములో నమ్మువేసె నఖిలేపడ 

అలించి రుక్మిణి బెండ్లియాడునాండు వైరులపై 

జాలియమ్ము వేసెను విజయకృష్ణుండు ॥ విజి ॥ 


భజన నిందిరంగూడి పంతమున నమ్మువేసె 

విజయదశమిని శ్రీవేంకటేశుండు 

సుజనుల దేవతల సారిది నిందరి. గాచు 

విజయము చేకొన విష్ణుదేవుడు ॥ విజ ॥ 


సంపుటం-3-క్రీ-శ్త72 


సక యయ 


క్యాసెట్‌ పేరు _ : అన్నమయ్య సంకీర్తన వైభవం 
స్వరకర్త : పి.యన్‌.రంగనాథ్‌ 
గాయకులు : వాణీజయరాం 


18 


ఆనందభైరవి రేకురాగం : దేసగాంధారి 


బడలెను పానుపు పరచరే 
అడుగరే యిదియేమియని చెలులు ॥ పల్లవి ॥ 


చెలపచెమటలు మై! జిప్పిలీని 

అలసి వచ్చినాండు నేం డదే విభుండు 

చలువగాః గప్రము పై జల్లంగదరే 

వెలయ సురటింగొని విసరరే ॥ బడ ॥ 


పానుగు నిట్టూరుపుల బుసకొట్టీని 

పనిసేసి వచ్చినాం డప్పటి విభుండు 

తనివారః జల్లనిగందము మెత్తరీ 

నినుపుగ6 బన్నీరు నించే ॥ బడ ॥ 


దాలక దప్పి మోవులు దడిపీని 

కా(గి వచ్చినాండు శ్రీవేంకటవిభుండు 

పొంగి వాసించినబాగా లియ్యరే 

చేళదేర నన్ను నేల సేవలెల్టాం దేరే ॥ బడ ॥ 


క్యాసెట్‌ పేరు 
స్వరకర్త 
గాయకులు 


సంపుటం-19-కీ-122 
ననన 


: అన్నమయ్య సంకీర్తనవైభవం 
: పియస్‌. రంగనాథ్‌ 
: వాణీజయరాం 


ష్‌ 
| 
| 
| 
ఎ 


| | 
వ 
కీ, 
ఆస్తీ 
1 శ గై. 
|. అ "౯ 
ము. 
| | 
,ల్చైస్తి, 
౯లో! 
ప 
| . 
| | 
. | 
స ఖే 


| 
| 
| 





108 
కల్యాణి రేకురాగం : పాముంతం 


నగధర నందగోప నరసింహా వో- 
నగజవరద శ్రీ నారసింహ పల్లవి ॥ 


నరసింహపరంజోతి నరసింహా బీర- 

నరసింహ లక్ష్మీనారసింహా 

నరసఖ బహుముఖ నారసింహా వో- 

నరకాంతక జేజే నారసింహా కనగః॥ 
నమో నమో పుండరీకనారసింహ వో- 

నమితసురాసురనారసింహా 

నమకచమకహిత నారసింహా వో- 

నముచిసూదనవంద్య నారసింహా ॥నగ॥॥ 
నవరసాలంకార నారసింహా వో- 

నవనీతచోర శ్రీనారసింహ 

నవగుణివేంఠకటనారసింహా వో- 

నవమూర్తి మండెమునారసింహా ॥1నగ ॥ 

సంపుటం 1-కీ -259 


శశ గ్‌ 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదమందాకిని 


స్వరకర్త : షియస్‌. రంగనాథ్‌ 
"గాయకులు.  :విస్‌.పి. శైలజ 


1స్ర 


హిందోళ 


ఇలువేల్పిత(డే ఇందరికిని మరి 
పలువేల్చులతో పని యి(శనేలా 


కమలారమణునీకరుణేకాదా 
అమరులుగొనియెడియమృతము 
అమితపుశ్రీహరి యాధారముగాదా (గద?) 
నెమకేటిప్రాణులు నిలిచినభూమి 


దనుజాంతకుబొడ్డుతామెర కాదా 
జననకారణము సర్వమునకు 
మనిక్రై హరిసతిమహిమే కాదా 
నినుపై భువిలో నిండినసిరులు 


యితనికొడుకు రచనింతా(గాదా 


సతులపతులసంసారరతి 


గతి శ్రీవేంకటపతిలోకమె వు- 
న్నతివై కుంఠపునగరపుముక్తి 


క్యాసెట్‌ పేరు 
స్వరకర్త 
గాయకులు 


రేకురాగం: శ్రీరాగం 


॥పల్లవి॥ 


ఇలు! 


ఇలు! 


ఇలు; 


సంపుటం - 4 - కీర్తన - 133 


శ్రర 


; అన్నమయ్య పదమందాకిని 
: పియస్‌, రంగనాథ్‌ 


వ ఎస్‌పీ, శైలజ 


పంతువరా౭ 


భావించువారలపాలిభాగ్య మిత( 


డావలనీవల నంతర్యామి 


యీశ్వరేశ్వరు(డు యితండు దివిజులకు 
శాశ్యతమూరితి జగములకు 

విశ్యాత్మకు( డీ వివిధజీవులకు 
ఐశ్యర్యము మా యంతర్యామి 


నిత్యుండిత( డొకంె నెరి. గాలములకు 
సత్యం బీత(డు చదువులకు 


ప్రత్యక్షం బిదె భక్తకోటికిని 


అత్యంతము మా యంతర్యామి 


గుణీ నిర్గు ణిత(డు గురుమునిజనులకు 
ప్రణవము వేదాంతపంక్తులకు 

ప్రణుతి శ్రీవేంకటపతి లోకులకిత( 
డణురేణుపూర్ణు( డంతర్యామి 


190 


రేకురాగం: లలిత 


1పల్లవి॥ 


1భావి౦॥ 


గభావి౦॥ 


॥1భావి౦॥ 


సంప్పుటం - 4 - కీర్తన - 19 


సం 


| అన్నమయ్య పదమందాకిని 
2 పి.యస్‌. రంగనాథ్‌ 


: ఎస్‌పి. శైలజ 


191 


హంపర్వని రేకురాగం: ముంగళకొళిక 


భారకు( డత(డే బంధువు డతండే 
చేరితి మతనినే చెంచెలమేలా ॥వల్లవి॥ 


చెనకునాయుధము చేత గలిగితే 

ఘననిర్భయుండై కడ(గీనట్ల 

అనంతాయుధు( డొాతుమనుండ(గ 

వెనుకొని యెందుకు వెజివ(గనేలా ॥భార॥ 


భువి నొకరాజు( బొందుగ. గొలిచిన 

యివల నచ్చికం బెర(గ(డట 

భువనరక్షకు(డె పొదిగొని యేల 

వివరించి యొరుల వే(డ(గనేలా ॥భారః॥ 


తోవ నిధానము దొరకినయప్పుడే 

యేవిధములు మరి యెంచండట 

శ్రీవేంకటపతి చేకొని కావ(గ 

భావన నితరోపోయములేలా 1భార॥ 
సంపుటం - 4 - క్రీర్తన - 354 


శనం 


క్యాసెట్‌పేరు : అన్నమయ్య పదమందాకిని 
స్వరకర్త ఏషియన్‌. రంగనాథ్‌ 
గాయకులు ఎస్‌పి, శైలజ 


1292 


మోహన రేకురాగం : గౌళ 


త్రిజగముల నెరుయ్‌ దేవదేవుండు 
అజానిజనకు(డై నఆదినారాయణుండు ॥1 పల్లవి ॥ 


గరుడనిమీ6ద నెక్కి ఘనచక్రము చేంబట్టి 

పరమపదాననుండి పరతెంచి 

మురిపేన కరి గాచి మొసలి. దుంచినవాండు 

అరుదైనప్రతాపపు ఆదినారాయణుండు ॥ (త్రిజ ॥ 


కనకాంబరము గట్టి కౌస్తుభము మెడం బెట్టి 

వెనువెంట శ్రీసతి సేవించుచుండంా 

పనివూని జయముతో పాంచజన్యము వట్టి 

అనిశము6 గరుణించీ నాదినారాయణుండు ॥ (త్రిజ | 


(త్రిదశులు నుతియించ దిక్కులెల్లా నుల్లసిల్ల 
లీ, ౧ లయలు 
ముదమున దొసులెల్డా మొక్కంగాను 
వదల కెల్లవారికి వరము లిచ్చీ వాండే 
అదె శ్రీవేంకటవిభు6 డాదినారాయణుండు ॥ త్రిజ ॥ 
సంపుటం-3-కీ-523 


వ నంయ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదమందాకిని 
స్వరకర్త ఏ షియస్‌. రంగనాథ్‌ 
గాయకులు : షియస్‌. రంగనాధ్‌ & యస్‌.పి.శైలజ 


వలజి 


రేకురాగం : శంకరాభరణం 


అలివేణిని6 బెండ్డాడవయా 
చెలులవిన్నపము చేకొనవయ్యా ॥ పల్లవి ॥| 


సొలపుల దొలితాలి చూచినచూపులు 

కొలందిమీర నుంకువలాయ 

చెలి చేతులను సేసినసన్నలు 

తలథయల నలుగడం దలటాలాయ 1 అలి ॥ 


ననుపున సెలవుల నవ్విననవ్వులు 

గిొనకొనంగ6 బాలకూళ్ళాయ 

అనువుగ ప్రియమున నాడినమాటలు 
మనసిజతం(త్రపుమంత్రములాయ ॥ అలి ॥ 


వేడుకకాంగిటివినయపు సేంతలు 

కూడినకూటపుగురులాయ 

యీడనె శ్రీవేంకటేశ యేలితివి 

తోడలమేల గంగ దోమట్లాయ ॥ అలి ॥ 


క్యాసెట్‌ పేరు 
స్వరకర్త 
గాయకులు 


సంపుటం-19-కీ-18 
న 


: అన్నమయ్యపదమందాకిని 
2 పియస్‌. రంగనాథ్‌ 
: ఎస్‌.పి.శైలజ 


బేహార్‌ 


కనుణొనవయ్యా కలికిని 
కొలువున. జిలుకలకొలికిని 


వదనకమల మటువంచి 
పొదిగొనుచూప్పులం బొంచి 
మెదలేటికళలను మించి 

అదె నీపయి6 జెలి యాసలునించీ 


మునుకొని చేతుల మొక్కి 
నినుపుయమకముల నిక్కి 
తనియనిమాంటల దక్కి 
పనివడి నీపాదము దొక్కీ 


పలురొగంబుల. బాడి 
వలవంతల వసివాడి 

యెలమిని శ్రీవేంకటేశ పై యాడ 
అలమేల్మంగ నిన్నంకెలం గూడీ 


సంక 


194 


రేకురాగం : పామంతం 


॥ పల్లవి ॥ 
ళా 


॥ కను€॥ 


॥ కను6 ॥ 


॥ కను6॥ 
సంపుటం-18-కీ-308 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్యపదమందాకిని 


స్వరకర్త 2 షీయస్‌. రంగనాథ్‌ 
గాయకులు : ఎస్‌.పి.శైలజ 


మిశ్రమాండ్‌ రేకురాగం: ఖైరవి 


కోవిల పలుకదు కొమ్మావిలతల 
దైవిక మిదివో తలకిందాయ | పల్లవి ॥ 


ఇటునటు యిను(డిదె యెండలు గాసీ 

పటుగతి గిరుల నభములందు 

అటువలె. గప్పిన యంధకారమిదె 

విటలపుటలుకల నిక్కములాయ ॥ కోవి ॥ 


వెగటున6 దో(టల వెన్నెలగాసీ 

ఒగి6 గలువకొంలకులుబ్బంగను 

అగపడి అటువలెనైనా. జెలి స్ట్‌ 

మొగమునం గోపము ముచ్చటలాయ ॥ కోవి ॥ 


సొరిది నలుగడల జుక్కలు గాసీ 
నరుదుగ నే నిట్టయినాను 
తిరువేంకటగిరి దేవుని కౌగిట 
కరుణ మన్మథ (గ్రహణంబాయ. ॥ కోవి ॥ 
సంపుటం-5-కీ-44 
౫ వును 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్యపదమందాకిని 
స్వరకర్త : పియస్‌. రంగనాథ్‌ 
గాయకులు : ఎస్‌.పి. శైలజ 


196 
కాపి రేకురాగం : బొళి 


పెట్టని కోటిందరికి. బెండ్లికొడుకు బొమ్మ6 
బెట్లె నసురలకెల్ల! బెండ్లికొడుకు పల్లవి 
న్‌ ళా ళా 1 


'పెల్లగించి భూమెత్తీ. బెండ్లికొడుకు వాండె 

పిల్లంగోవి రాగాల పెండ్లికొడుకు 

పెళ్లైన యీవుల పెండ్రికొడుకు వాండె 

పిల్ల(దీపుపెన్నుద్ది పెండ్లికొడుకు పెట్టని! 


పెంచెపు శిరసుపాగ పెండ్రికొ, 'డుకు గు౦- 

పించిన కోపగించీ6 బెండ్రికొడుకు 

పెంచకప్పుడే పెరిగెం బెండ్లికొడుకు వల- 

పించెం జక్కనిసిరి బెండ్లికొడుకు పెట్టని! 


పెంటపెరుగులదొంగ పెండ్రికొడుకు భూమిం 
బెంటి పోతుల. గూరిచె. బెండ్లికొడుకు 
గెంటులేని వేంకటగిరిమీందను వాయె 
పెంట వెట్టుకున్నవాండు పెండ్లికొడుకు 1డెట్లని 
యా య 
సంపుటం-ర5 కీ-186 


సననం 
క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య పదమందాకిని 
స్వరకర్త ఏ. పి.ఎస్‌. రంగనాథ్‌ 
గాయకులు : ఎస్‌.పి, శైలజ 


1997 


మాళవిగౌక రేకురాగం: పొడీ 


ఒజపో మెటుపో వాయ్యారమో నీకు 
వెజతుమయ్య గోవిందుండా ॥ పల్లవి ॥ 


కపటమో నిజమో కరుణయొ కోపమో 


వుపచారమో వుపతాపమో 


నిపుణత త ((ద?) నపై నెయ్యమే సేసేవు 


విపరీతము గోవిందు(డా 


1 ఒటి | 


ననుపో నగవో నయమో ప్రియమో 


చనవో చలమో సరసమో 


కనుకూరిమియో గయ్యాళితనమొ 
వెనుతగిలేవు గోవిందుండా ॥ ఒలు ॥ 


మంకో మరులో మదమో 
జంకో లంకో జగడమో 


ముదమో 


శంకలేక నను సరుగనం గూడితి 


వేంకటగిరి గోవీందుడా 


క్యాసెట్‌ పేరు 
స్వరకర్త 
గాయకులు 


॥1ఒటు! 
సంపుటం-5-కీ-129 


గ. 


: అన్నమయ్య పదమందాకిని 
2 పీయస్‌. రంగనాథ్‌ 
: యస్‌.పి.శైలజ 


199 


సౌరాష్ట్రం రేకురాగం: సౌరాష్ట్రం 
విడువ విడువ నింక విష్ణుండ నీపాదములు 
రడ(గి సంసారవార్థి కడుము౦చుకొనిన ॥పల్లవి॥ 
పరమాత్మ నీవెందో పరాకై యున్నాను 
పరగ నన్నింద్రియాలు పరచినాను 
ధరణిపై( జెలరే(గి తనువు వేసరినాను 
దురితాలు నలువంకం దొడికి తీసినను విడు 
పుట్టుగు లిట్టె రానీ భువి లేక మాననీ 
వట్టి ముదిమైన రానీ వయసే రానీ 
చుట్టుకొన్నబింధములు చూడనీ వీడనీ 
నెట్టకొన్నయంతరాత్మ సీకు నాకు( బోదు విడు! 


యీదేహమే యయిన ఇంక నొకటైనాను 

కాదు గూడదని ముక్తి కడకే(గినా 

శ్రీదేవు(డవైన శ్రీవేంకటేశ నీకు 

సోదించి నీశరణమె చొ చ్చితి నే నిను ॥విడు॥ 
సంపుటం - 4 - కీర్తన - 206 


షయం న 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదకలశి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


200 


బిలహరి రేకురాగం: తెలు(గుకొంబోది 


ఇందునే తుదిపద మెక్కి రిందరును 
మందరధర నీమహీమీదివో ॥ పల్లవి ॥ 


మరిగినపుణ్యులమతిలో కోరిక 

పరమపుహరి నీపాదములు 

గరిమ గోపికలు గావలెనన్నది 

హరి నీసంభోగ మదియేపో ॥ ఇందు ॥ 


పొంచి వేదములు పొగడెడియర్థము 

అంచెల గుణకథ లవి నీవి 

పంచి యజ్ఞములఫలమై యున్నవి 

నించి దేవ నీ నిజపూజలెపో ॥ ఇందు ॥ 


వ్రవల్యమునకుం గడు దెరునై నది 
ఆవల నీశరణాగతియే 
శ్రీవేంకటేశ్ళర చెప్పె మాగురుండు 
మౌవద్ద నిదె న్దీ మం(త్రమెపో ॥ ఇందు ॥ 
సంపుటం-3-క్రీ-రకం 
సయ 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య పదకలశి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


ణు] 


మోహన 


చలువకు వే(డికి సరికి సరి 
కలది(క హరి నీ కరుణే మాకు 


కాయము గలిగిన గలుగు! దోడనే 
పాయపుమదములు సై పైనే 

రోయదు తను( గని రుచులే వెదకును 
యేయెడ హరి నిను నెరు(గుట యెప్పుడో 


కడుపు నిండితే ఘనమై నిండును 
బడి( బంచేంద్రియపదిలములు 

విడువ వాసలును వెలయు బంధములు 
కడగని మోక్షము గైకొనుటెపుడో 


పెక్కులు చదివిన పెన(గు( దోడనే 
తెక్కుల పలు సందేహములు 
యెక్కువ శ్రీవేంకటేశ నీవె మా- 
 నిక్కపు వేల్పు నీచిత్త మి(కను 


న! 


రేళురాగం : పొముంతం 


॥పల్లవి॥ 


1చలు! 


॥చలు॥ 


చలు! 
సంపుటం - 4 - కీర్తన - 213 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదకలశి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


మ౭హలి రేకురాగం: మలహారి 


సకలము! జదివిన శాస్త్రము లెజిిన 
శుకద్రువాదు లిటు చూపీనది ॥ పల్లవి ॥ 


భవభవములకును ప్రకృతులు వేరే 

భువి నామరూపములు వేరే 

యివల నీదాస్యంబెప్పుడు నొకటే 

కవిసిననీమాయః గడచినది ॥ సక ॥ 


మతము మతమునకు మార్గము వేరే 

అతిసంళయములు అవి వేదే 

గతి నీశరణము గలిగినదొకటే 

యితవగుమోక్షం బిచ్చేది ॥ సక్‌ ॥ 


జాతిజాతియాచారము వేరే 
ఆతల మోక్షంబది యొకటే 
శ్రీతరుణీశ్వర శ్రీవేంకటేశ్వర 
చేత మాగురుండు చెప్పినది ॥ సక ॥ 
సంపుటం-3-క్రీ- శీర్రిర్రి 
జయను 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదకలశి 
. స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


అరభి 


తప్పు లెంచ కిక దరిచేర్భవయ్యా 
చెప్పనేల నీచిత్తమయ్యా 


కలిదోషహరణ కర విదారణ 
సులభపునీదాసులమయ్యా 
కలిగినశరణాగతవ(జ్రపంజర 
వలనగునీమరంగువారమయ్యా 


దురితనివారణ దుఃఖవిమోచన 
దొరకొని నీభక్తులమయ్యా 
కరిరాజవరద కరుణాసము[ద్ర 

సరి నిను నమి శ జంతులమమ్యూ 


శ్రీకాంత ప్రియ శ్రీవేంకటేశ్వర 
కైకొన్న నీకింకరులముయ్యా 

మాకేల యితరపునుతదైన్యంబులు 
సైకొనం బోంజేసి పాలించవయ్యా 


ఖం 


రేకురాగం : దేవగాంధారి 


॥ పల్లవి ॥ 
యో 


॥ తప్పు ॥ 


॥ తప్పు ॥ 


॥ తప్పు ॥ 
సంపుటం-3-కీ- 45 


క్యాసెట్‌ పేరు ; అన్నమయ్య పదకలశి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


లలిత రేకురాగం : లలిత 


వింటిమి నీకతలు కంటిమి నీమాయలు 
బ౦ంటుల మచ్యుత నీపాలివారమయ్యా ॥ పల్లవి ॥ 


కలిగిరి నీవల్లనే కడం (బ్రహ్మాదులు 

నిలిచిరి సురలెల్లా నీవల్లనే 

తెలిసిరి మునులెల్టా దేవుండవు నీవేయని 

చలపట్టి హరి నీకు శరణనేమయ్యా ॥ వింటి ॥ 


నుతియించీ వేదములు నోరార నీమహిమ 

గతి యాయ వైకుంఠమే ఘనులకెల్లా 

ప్రతిలేనినీరూపే భావించేరు యోగీంద్రులు 

తతితో శ్రీపతి నీకే దసులమయ్యా ॥ వింటి ॥ 


అదె నీచక్రముచేత నడంి రసురలెల్టా 

బదికిరి విప్రులు నీపాదసేవను 

పొదలి శ్రీవేంకటేశ పొంది నీకరుణచేత 

మొదల వెనక నీకే మొక్కేమయ్యా ॥ వింటి ॥ 
సంపుటం-3-కీ-ర54ీ6 


న 


క్యాసెట్‌ పేరు ౩ అన్నమయ్య పదకలశి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


కానడ రేకురాగం: సాళంగనాట 


కంటిరా వింటిరా కమలనాభునిశక్తి 
వొంటి నితనిశరణ మొకటే వుిపాయము ॥పల్లవి ॥ 


యీతనినాభి6 బొడమె యెక్కువైనబ్రహ్మయు 

యీతటే రక్షించినాడ యింద్రాదుల 

యీతః డాకుమీందందేలె నేకార్థవమునాయ 

యీతణే పోహరి మనకిందరికి దైవము ॥కంటి॥ 


యీతయే యసురబాధ లిన్నియుబరిహరించె- 
నీతనిమూండడుగులే యీలోకాలు 

యీతయథే మూలమంటే నేతెంచి కరి గాచె 

నీతనికంటే వేల్పు లిళమరి కలరా 1కంటి॥ 


యీతటే వైకుంఠనాథు! డీతయణే రమానాథు! 

డీతణే వేదోక్తదైవ మిన్నిటాందానె 

యీత(ే అంతర్యామి యీ చరాచరములకు 

నీతయే శ్రీ వేంకటేశుండిహపరధనము ॥కంటి॥ 


సంపుటం-2-కీ- 470 


నేర 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్యపదకలశీ 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 





క్యాసెట్‌నెం.2 1 


అన్నమయ్య పదసరసి 








నారప్పరావఃి రేకురాగం : మంగళకొళిక 


విడువవో మాయా విష్ణువధీనము 
వొడలిది నీ కెందు నునికే లేదు ॥ పల్లవి ॥ 


శ్రీపతినామము చేకొనేనాలుక 

యేపాపములకు నెడలేదు 

దాపగుగోవిందు. దలినమనసిది 

కోపముల కిరవుకొన నెడలేదు ॥ విడు ॥ 


నెలవుగ హరికథ నిండెను వీనుల 

కలిదోషము లిక్కడ లేవు 

అలరినజన్మం బచ్యుత శరణని 

నిలిచె దుఃఖములనివారణము ॥ విడు ॥ 


శ్రీవేంకటపతి. జేరె నాత్మ యిది 
భావవికారము పని లేదు 
దైవాధీనము తత్వవిచారము 
వేవేలుకర్మపువిధులే లేవు ॥ విడు ॥ 
సంపుటం-3-క్రీ-424 
యగ 


క్యాసెట్‌ పేరు ౩ అన్నమయ్య పదసరసి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


208 


ఇఖరహరప్రయ(మధ్యమత్రుతి) రేకురాగం : మాళవిగొళ 


భావించి చూడరే పడయలాల 
చేవదేరి మహిమలు చెలినట్టుండెను ॥ పల్లవి ॥ 


పరమపురుషునికి పచ్చకప్పురముకాయు 

తిరుమేన నమరెను తెల్లనికాంతి 

ధరలోం బాలజలధి తచ్చేటివేళను 

మురిపెమై తుంపురులు ముంచినయట్టుండెను _ ॥ భావిం ॥ 


తవిలి యీదేవునికి తట్టపుణుంగుకాపు 
నవమై మేన నమరె నల్లనికాంతి 
౫! 
తివిరి గోవర్హనమెత్రిననాండు నిండుకొని 
(ధ్రువమై మేఘకాంతులు తొలంకినట్టుండెను ॥ భావిం ॥ 


శ్రీవేంకటేశునికి సింగారించిన సొమ్ములు 
భావించ మేన నమరె బంగారుకాంతి 
తావుగా నలమేల్‌మంగ తనవుర మెక్కంలాను 
వేవేలుసంపదలెల్దా వెలసినట్టుండెను ॥ భావిం ॥ 
సంపుటం-23-కీ-154 
సననం 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదసరసి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


అసావేరి రేకురాగం: దేవగాంధారి 


మాయామోహము మానదిది 
శ్రీయచ్యుత నీచిత్తమే కలది ॥ పల్లవి ॥ 
లా 


యెంతవెలు(గునకు నంతేలీశటి 

యెంత సంపదకు నంతాపద 

అంతటా నౌషధ మపథ్యమును సరి 

వింతే మిగిలెను వేసటే కలది ॥ మాయా ॥ 


చేసినకూలికి జీతమునకు సరి 

పూసినకర్మభోగము సరి 

వాసులజన్మము వడి మరణము సరి 

ఆసల మిగిలిన దలపే కలది. 1 మాయా ॥ 


మొలచినదేహము ముదియుటకును సరి 

తల(చినదైవము తనలోను 

యిలలో శ్రీవేంకటేశ నీ కరుణ- 

గలిగినమాకెల్ల ఘనతే కలది ॥ మాయా ॥ 
సంపుటం-3-కీ-566 


తం నల్ల 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదసరసి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


210 
శంశరాభరణం రేకురాగం : శంకరాభరణం 


వేదము దీర్చదు వేరే శాస్త్రములు 
యేదియు దీర్చదు యిది నీమాయ ॥ పల్లవి ॥ 


నీవల్ల (బ్రదికిరి నిండుదేవతలు 

నీవల్ల నసురలు నెజింజెడిరి 

ఆవల నిందరి కాత్మవు నీవే 

చేవదేరి నీచిక్కులే భువిని ॥ వేద ॥ 


నెమ్మి. బాండవుల నీవారంటివి 

కమ్మర విడిచితి కౌరవుల 

యిమ్ముల నీవావి యిద్దరికొకటే 

తెమ్మలాయ నీతీరనిచిక్కు ॥ వేద ॥ 


జగమున నీదే స్వతంత్రమెల్లా 

నెగడినజీవులు నీవారు 

తగు శ్రీవేంకటదయివమ యిన్నియు 

తెగి నీదాసులు తెలిసినచిక్కు ॥ వేద ॥ 
సంపుటం-3-క్షీ-565 


గ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదసరసి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


211 


ఆరభి 


ఇతరదేవతల కిది గలదా 
ప్రతి వేరీ నీప్రభావమునకు 


రతిరాజజనక రవిచంద్రనయన 
అతిశయతశ్ర్రీవత్సాంకు(డవు. 
పతగేంద్రగమన పద్మాసలీపతి 
మతి నిను దలంచిన మనోహరము 


ఘనకిరీటధర కనకాంబర పా- 
వన క్షీరాంబుధివాసుండవు 
వనజచక్రధర వసుధావల్లభ 
నిను బేరుకొనిన నిర్మలము 


దేవపితామహ త్రివిక్రమ హరి 
జీవాంతరాత్మక చిన్మయుండా 
శ్రీవేంకటేశ్వర శ్రీకర గుణనిధి 
నీవార మనుటే నిజసుఖము 


గ గన 


రేకురాగం: దేవగొంధారి 


॥ పల్లవి ॥ 
న! 


॥ ఇత ॥ 


॥ ఇత ॥ 


॥ ఇత ॥ 
సంపుటం-3-క్రీ-44 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదసరసి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


పూర్వికల్యాణీ 


పలికేటివేదమె ప్రమాణము 
తలచిన వారికి తత్వము సుండీ 


నరహరి యజాండనాయకుడు 
సురలితనినే సంస్తుతించిరి 

పురుషోత్తము డీదె భూమికి - యీ 
హరి గొలువనివా రసురలు సుండీ 


కమలారమణు.(డె ఘను(డు 
అమరులె మొక్కుదు రాతనికి 
విమతుల' దునిమె విష్ణు౦డు 
తమి బూజించక తగు గతి లేదు 


భావజజనకు౦డు బ్రహ్మము 
సోవగ గొలిచిరి శుకాదులు 
శ్రీవేంకటపతిచెలువుండు 
దైవశిఖామణి( దలంచరో బుధులు 


తగన 


212 


రేకురాగం : బౌళిరామ క్రియ 


॥పల్లవి॥ 


॥పలి॥ 


॥పలి॥ 


॥పలి॥ 
సంపుటం - 4 - కీర్తన - 210 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య పదసరసి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ 


213 
గుండక్రియ రేకురాగం :సుండక్రియ 


ఇతరచింత లి(క నేమిటికి 
అతడే గతియు అరసేటివాండు ॥ పల్లవి ॥ 


కర్మమూలమే కాయము నిజ- 

ధర్మమూలమే తనయాత్మ 

అర్మిలి రెంటికి హరియెకంే 

మర్మ మీతండే మనిపేటివాండు ॥ ఇత ॥ 


బహు భోగమయము ప్రపంచము 

విహితజ్ఞానము నిజముక్తి 

ఇహపరములకును యీళ్యరుండే 

సహజపుంై జరపేటివాండ ॥ ఇత ॥ 


అతిదుఃఖకరము లాసలు 

సతతసుఖకరము సమవిరతి 

గతి యలమేల్మంగతో శ్రీవేంకట- 

పతి యొక డిన్నిట( బాలించువాండు ॥ ఇత ॥ 
౦పుటం-3-క్షీ-22 


య 


జ 
ట్ర 


ఇన నన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్యపదసరసి 
స్వరకర్త & గాయకులు : మంగళంపల్లి బాలమురలీకృష్ణ 


క్యాసెట్‌నెం.2 2 


అన్నమయ్య మణిదీపొలు 








215 


మలహరి రేకురాగం: మలహరి 


శరణంబిత(డే సకలము నాకును 
వెరవ్లున మనసా వెతకవో యితని 


అభయం బొస/ేటీయత( డెవ్య౦డు మును 
యిభరక్షకు(డత డెన్వ(డు 
వుభయనిభూతుల కొడయం డెవ్వండు 
ప్రభు వత(డే నాపాలిదేవు(డు 


శరణాగతులకు సరి దా పెవ్వండు 
యిరువుగ శ్రీపతి యెవ్యండు 

అరిదుష్టదైత్యహంతకు డెవ్వండు 
పరమును నత'డే నాపాలిదేవు౦డు 


ఆదిశంఖచక్రాయుధు( డెవ్వండు 
యేదెసం బూర్చ్జు డెవ్వండు 
వేదమయుండు శ్రీవేంకటపతియై 
పాదాయ నిదె నాపాలిదేవుండు 


$పల్లవి॥ 


॥1శరణ౦॥ 


శరణం! 


1శరణ౦॥ 


సంపుటం - 4 - కీర్తన - 403 


వనన 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య మణిదీపాలు 
స్వరకర్త : చెంగల్‌పట్టు రంగనాథన్‌ 
గాయకులు : మణీకృష్ణస్వామి 


216 


ముఖారి రేకురాగం: ముఖారి 


ఆదిమూలమే మాకు నంగరక్ష 
శ్రీదేవు(డే మాకు జీవరక్ష ' ॥పల్లవి॥ 


భూమిదేవిపతియైనపురుషోత్తము(డె మాకు 

భూమిపై నేడ నుండినా భూమిరక్ష 

అమనిజలధిశాయిఅయిన దేవు(డే మాకు 

సామీప్యమందున్న జలరక్ష ॥ఆది॥ 
మైయుచు నగ్నిలో యజ్ఞమూర్తియైన దేవుండే 

ఆయములు దా(కకుండా నగ్నిరక్ష 


వాయుసుతు నేలినట్టి వనజనాభు(డే మాకు 
వాయువందు( గందకుండా వాయురక్ష ఆది! 


పాదమాకసమునకు( బారంజా(ే విష్ణువే 

గొదిలియై మాకు నాకాశరక్ష 

సాదించి శ్రీవేంకటాద్రి సర్వేశ్వరు(డే మాకు 

సాదరము మీరినట్టి సర్వరక్షా ఆది! 
సంపుటం - 4 - కీర్తన - 49 


శ శ స 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్య మణిదీపాలు 


స్వరకర్త : చెంగల్‌పట్టు రంగనాథన్‌ 
గాయకులు. : మణీకృష్ణస్వామి 


ణా 
పరాక “ రేకురాగం : వరాళి 


మోవుల చిగురుల చిమ్ముల వేదము 
అవల మందలలోని ఆవేదము 1పల్లవి॥ 


మంచముపై( జదివేది మరవకుమీ 

కొంచెపు లేలుకుల కొనవేదము 

పించెపు శిరసుతోడం బిన్ననాండే చదివిన 

తుంచి తుంచిన మాటల తొలువేదము ॥మోవ్వు॥ 


చల్లలమ్మే గొల్లెతల చక్కనిజంకెనలకు 

గొల్లపల్లెలోన దొరకొన్న వేదము 

తల్లిబిడ్డలనక యందరినొక్కవావిగా 

పిల్లంగోవి నేరిపిన పెనువేదము ॥మోవు॥ 


పంకజభవాదుల బడిబడి6 జదివించే 

లంకెలు చెలణగిన మేలపువేదము 

వేంకటనగముమీంద వెలయ నిందిరయూడి 

కొంకక చదివిన చొక్కుల వేదము. ॥మోవు॥ 
సంపుటం-ర్‌ కీ-271 


త గ నః 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య మణిదీపాలు 
స్వరకర్త ; చెంగల్‌పట్టు రంగనాథన్‌ 
గాయకులు : మణీకృష్ణస్వామి 


బౌజి 


ఏమిసేయుదు నింతయు నీమాయ 
సామజవరద నా చందమిది 


జలములోపలనున్నచందురునీడవలె 
నలుగడల! గదలీ నామనసు 


పెలుచు మేఘములు గప్పిన సూర్యునివలె 


వెలు(గదు నాలోని విజ్ఞానము 


కడ(గి యాకసమున గాలియణ(గినట్లు 
వడి(గానరాదు నా వైరాగ్యము 


ముడిగిముత్తెపు(జిప్పముత్యమువిధంబున 


జడిసీ నాలోని సాత్వికము 


యిష్పుడిట్టె శ్రీవేంకటేశ నీకృపవలె 
వుష్పతిల్లె నిజభక్తి యొక్కటై నీపై 
కప్పిన నీసేవవలె. గన్న నిధానమువలె 
అప్పసమై నిలిచె బ్రహ్మానందము 


క్యాసెట్‌ పేరు 
స్వరకర్త 
గాయకులు 


218 


రేకురాగం : బొళి 


॥పల్లవి॥ 


॥ఏమి॥ 


॥ఏమి॥ 


ఏమి! 


సంపుటం - 4 - కీర్తన - 348 


సర 


: అన్నమయ్య మణిదీపాలు 
: చెంగల్‌పట్టు రంగనాథన్‌ 


: మణీకృష్ణస్వామి 


219 


లలిత రేకురాగం : లలిత 


ఆచారవిచారా లవియు నే నెర 


వాచామగోచరపువర 


తపమొక్కటే నాకు( 
జపమొక్కటే నిన్ను 


దు(డ (వు) నీవు 


దగునీశరణనుటి 
సారెకు నుతించుట 


వుపమొక్కటే నీవె వున్నతుండవంట 
విపరీతవిజ్ఞానవిధులేమి నెర(గ 


కర్మమొక్కటే నీ కైం 


కర్యగతి నాకు 


ధర్మమొక్కటే నీ దాసానుదాస్యము 
మర్శ్మమొక్కటే నామతి నిన్ను దలంచయట 
అర్మిలి నింతకంటే నవల నే నెరంగ 


బలిమియొక్కటే నా 


కు భక్తి నీపై. గలుగుట 


కలిమియొక్కటే నీవు గలవని నమ్ముట 
యెలమితో శ్రీవేంకటేశ నీవు గతిదక్క 
పలుబుద్ధుల నే(బొరలు భావనలేనెరంగ 


క్యాసెట్‌ పేరు 
స్వరకర్త 
గాయకులు 


సంపుటం - 


శరర 


: అన్నమయ్య మణిదీపాలు 
చెంగల్‌పట్టు రంగనాథన్‌ 


: మణీకృష్ణస్వామి 


॥పల్లవి॥ 


1ఈచా॥ 


॥అచొ!! 


॥అఆచా! 
4 - కీర్తన - 395 


కాంభోటి 


తమ్ములాల అన్నలాల తల్గులాల నే 
నెమ్మనపు హరింబాసి నిలువనేనియను 


కొమ్మలాల మరుకోట కొమ్మలాల వో 
యమ్మలాల తొలరె నా యక్కలాల 
తమ్మిరేకు6 గన్నుల యాతనిం బాసి నే 
నుమ్మల సామ గలచేత నుండలేనింళను 


చెలులాల కలికి తొయ్యలులాల వో-- 
యెల జవ్వనముల మోహినులాల 
చెలువంపు హరి. దలంచిన నాకు నే (?)-- 
నులుకు( గన్నీ రాథకుండలే నితయను 


బోంయటులాల జవ్వనపు మేంటులాల వో-- 
గాంటపు.దురుముల చీకటులాల 
వా(టమైన వేంకటేశ్చరుంబాసి నే-- 
నాంటదాననై జన్మమందలేనియను 


త గయ 


220 


రేకురాగం: కొంభోది 


+పల్లవి॥ 
వ! 


॥తమ్ము॥ 


॥తము |॥ 


॥1తము శ 
సంపుటం-ర్‌ కీ99 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య మణిదీపాలు 
స్వరకర్త : చెంగల్‌పట్టు రంగనాథన్‌ 


గాయకులు. : మజీకృష్ణస్వామి 


221 


అహిఠి 


విరహంబు వేండాయ విరులమొన వాండాయ 
తరవాతిపనుల కిటు తడవేల ఇంకను 


పిలువరే నాయకుని6(బ్రేమంపుచెలిమీంద- 
నలందరే శ్రీగంధ మందాణాను 

నిలువరే కొంతవడి నిండురొద లిటు మాని 
కలిక్సమై చెమరించె. గంద మిం బనులు 


చెరుగరే తురుములో. జెదరిజారిననెరులు 
కరలౌనే చెలినుదుటికస్తూరిబొట్టు 
మరుపరే కప్పురము మగువదప్పులు దీర 
నెరపుదము నేరుపులు నిమిషంబుమీంద 


అంపరే యెదురుగా నతనికిం గానుకలు 
చెంపలనుం బన్నీరు చిలుకంగదరే 
యింపులను శ్రీవేంకటేశు డిదె వచ్చి సతి 
సొంపులను6 గూడె నిశ సొలయ నేమిటికే 


సనన 


రేళురాగం : అహీరి 


॥ పల్లవి ॥ 
వొ 


॥ విర ॥ 


॥ విర ॥ 


॥ విర ॥ 
సంపుటం-19-కీ-36? 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య మణిదీపాలు 
స్వరకర్త : చెంగల్‌పట్టు రంగనాథన్‌ 


గాయకులు : మజీకృష్ణస్వామి 


క్యాసెట్‌నెం. 2 3 
అన్నమయ్య అనంతరొగొలు 
శేషం పవ వత ప న పహారా అదానీ 


| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
ఓ 





గౌళ రేకురాగం: గౌళ 


నేల మిన్ను నొక్కటైననీబంటు వొక్క- 

వేలనే యక్షునిందెగవేసెంగా నీ బంటు ॥పల్లవి |! 
ఉంగరమెగరవేసి యుదధిలోంబడకుండ 

నింగికింజెయిచాథె నీబంటు 

చంగున జలధిదా(టి జంబుమాలి నిలమీంద 

కుంగందొక్కి పదముల 6గుమ్మెయగా నీబంటు నేల! 
వెట్టగా రావణు రొమ్మువిరుగం జేతనే గుద్దె 

నిట్టఠొాడువంటివాండు నీబంటు 

దిట్టయై మందులకొండ తేజమున నడురేయి 

పట్టపగలుగం దెచ్చె బాపురే నీబంటు . నేల! 
అలర నన్నియు6 జేసి అజునిపట్టానకు 

నిలుచున్నాండదివో నీబంటు 

బలువేంకటేశ ఈ సవననందనుయడ 

కలిగి లోకములెల్లగాచెయా నీబంటు 1॥1నేల॥ 

సంపుటం 1 -కీ -69 


పసం 


క్యాసెట్‌ పేరు :; అన్నమయ్య అనంతరాగాలు 
స్పరకర్త : రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 
గాయకులు $ జి. బాలకృష్ణప్రసాద్‌ 


224 
ధవ్యాసి రేకురాగం:ధన్యాసి 
ఉప్పవడము గాకున్నా రిందరు 
యెప్పుడు రేయి నీకెప్పుడు పగలు పల్లవి 1 
కన్నుల చంద్రుడును కమలమిత్రుడను 


వున్నతి నివి నీకుండంగను 


వెస్తలయెండలు వెలయగమేల్కొను- 

టెన్నండు నిద్దుర యెన్నయ నీకు ॥ ఉప్ప! 
కందువ సతికను (ఉలువలు ముఖార- 

విందము నిదివో వికసించె 

ముందర నిద్దుర మొలవదు చూచిన 

విందగునీతెలివికిందుద యేది 1 ఉప్ప! 


తమము రాజసము తగు సాత్వికమును- 
నమరిననీమాయారతులు 
కమలాధిప వేంకటగిరీశ నిన్ను 
ప్రమదము మజపును6బైకొనుటెట్టా 1 ఉప్ప॥॥ 
సంపుటం 1-కీ - 148 


శన 


క్యాసెట్‌పేరు : అన్నమయ్య అనంతరాగాలు 
స్వరకర్త : రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 
గాయకులు స జి.బాలకృష్ణ ప్రసాద్‌ 


శ్రీరాగం రేకురాగం: శ్రీరాగం 


ఎంతగాలమొకదా యీ దేహధారణము 
చింతాపరంపరల జిక్కువడవలసె 


వడిగొన్న మోహంబువలల దగులైకదా 
రడలేని గర్భనరకము లీంయవలసె 
నడిమిసుఖములచేత ననుపుసేయ (60దా 
తొడరి హేయపుదిడ్డి దూరాడవలనె 


పాపపుంజములచే బట్టువడంగాలదా 
అపదలతోడి దేహము మోవవలనె 
చూపులకులోనైనసుఖము గానక కదా 
దీపనభ్రాంతిచే దిరిగాడవలసె 


హితు.డైనతిరువేంకటేశు( గొలువకకదా 
ప్రతిలేనినరకకూపమున ౧బడవలసె 
అతనికరుణారసం బబ్బకుండ (౧ ౮దా 
బతిమాలి నలుగడల 6 బారాడవలనె 


॥పలవి ॥ 
ళా 


॥ ఎంత! 


ఎంత | 


॥ ఎంత ॥ 


సంపుటం 1-కీ-316 


శరం 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య అనంతరాగాలు 
స్పరకర్త : రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 
గాయకులు వ జి బాలకృష్ణప్రసొద్‌ 


226 
ముఖాలి రేకురాగం : ముఖారి 


(బ్రహ్మగడిగినపాదము 

బ్రహ్మము దానె నీ పాదము పల్లవి 
చెలి వసుధ గొలిచిననీపాదము 

బలితలమోపినపాదము 

తల థక గగనము దన్నినపాదము 

బలరిపు6గాచినపాదము 1 బ్రహ్మ ॥ 
కామినిపాపము గడిగినపాదము 

పాముతలనిడిన పాదము 

ప్రేమప్పుశ్రీసతి పిసికెడిపాదము 

పామిడి తురగపు యటబాదము 1 బ్రహ్మ॥ 
పరమయోగులకు6బరిపరివిధముల 

పరమొస లౌడ్డి నీపొాదము 

తిరువేంకటగిరి తిరమనిచూపిన- 

పరమపదము నీపాదము 1 బ్రహ్మ॥ 

సంపుటం 1-కీ- 19 1 


శరన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య అనంతరాగాలు 
స్వరకర్త ; రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 
గాయకులు : జి.బాలకృష్ణప్రసాద్‌ 


దేశాక్షి రేకురాగం: దేశాక్ష 


పరతత్త్యం బగు బాలుండు 
పరిపరివిధముల బాలుడు ॥1 పల్లవి ॥ 


చద్దులమూటలు చంకల 


నలెడి 


ముద్దులపడుచుల మూకలతో 


పెద్దజీకంబునం బేయలం 


గొచిన 


బద్దులనటనల బాలుండూ ॥ పర ॥ 


వెన్నలుదాకల వేట్లాడుచును | 


సన్నపుంబడుచుల సంగడి 
కన్నాలు దూరఠణం గలకల 


ని 


నవ్విన 


పన్నిన మాయల బాలుండు ॥ పర ॥ 


బచ్చెనరూపుల పాయపుంబడుచులు 
నిచ్చలుం గిలువ(గ నెమ దిని 
నచ్చిన వేంకటనగమున నాడెడి 


పచ్చలపదకపు బాలుండు 


క్యాసెట్‌ పేరు 
స్వరకర్త 
గాయకులు 


॥ పర॥ 
సంపుటం-6-కీ-146 
త యగు 


వ అన్నమయ్య అనంతరాగాలు 
: రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 
; జి.బాలకృష్ణప్రసొద్‌ 


228 
ఖైరవి రేకురాగం : ఖైరవి 


పరిపూర్ణుండవు నీకు బరాకున్నదా నిన్ను 
మరిగి వుండనిదే మావల్లందప్పు గాకా ॥పల్లవి॥ 


వినవా నీ వేమియ్బైనా విశ్వమెల్లా వీనులే 

యెనసి విన్నవించని యెడ్డతన మింతే కాక 

కనవా నీ విన్నియు నీ కన్నులే యెందు చూచినా 

పనితో నాభావము చూపని నేరమి గాకా ॥పరి॥ 


పలుకవా నీ వేమియైనా బహుశబ్బమయుండవు 

అలరి పిలువని నా యవివేక మింతే కాక 

నిలువవా నా ముందర నిఖిలస్వరూపుండను 

తెలిసి చూడలేని సందేహ మింతే కాక ॥పరి॥ 


మన్నించవా నీ వేమి మజయగ చొచ్చితి నంటే 

పన్ని మత్తుంనై యున్న నా కర్మము గాక 

యిన్నిట శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె 

యిన్నాళ్ళజు లని భాగ్యమిట్టుండెం గాకా" ॥పరి॥ 


సంపుటం- 1 5-కీ- 279 
శరన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య అనంతరాగాలు 
స్వరకర్త : రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 
గాయకులు : జిబాలకృష్ణప్రసాద్‌ 


సామంతం రేకురాగం: పామంతం 


సహవాసమె మాసంధ్య పల్లవి ॥ 
అతిశయమగుశ్రీహరిసంకీర్తన 

సతతంబును మాసంధ్య 

మతి రామానుజమతమే మాకును 

చతురతమెఅసీనసంధ్య 1సహః॥ 
పరమభాగవతపదసేవనమే 

సరవి నెన్న మాసంధ్య 

సిరివరుమహిమలు చెలువొంద య వే- 

సరకవినుటె మాసంధ్య ॥సహ॥ 
మంతుకెక్క తిరుమంత్రపఠనమే 

సంతతమును మాసంధ్య 

కంతుగురుండు వేంకటగిరిరాయని- 

సంతర్చణమే మాసంధ్య 1సహ॥ 

సంపుటం 1-కీ-10 


శస శ 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్య అనంతరాగాలు 


స్వరకర్త : రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 
గాయకులు : జి.బొలకృష్ణప్రసాద్‌ 


క్యాసెట్‌నెం.2 4 


అన్నమయ్య సంక్షీర్తనకౌముది 





201 
వాట రేకురాగం: బొళి 


ఆనందనిలయ ప్రహాదవరదా 
భానుశళినేత్ర జయ (ప్రహ్లాదవరదా ॥ పల్లవి ॥ 


పరమపురుష నిత్య (ప్రహ్హాదవరదా 

హరి యచ్యుతానంత ్రహ్లాదవరదా 

పరిపూర్ణగోవింద ప్రహ్లాదవరదా 

భరితకల్యాణగుణ (ప్రహ్లాదవరదా = ॥ ఆనం ॥ 


భవరోగసంహరణ ప్రహ్హాదవరదా 

అవిరళకేశవ ్రహ్హాదవరదా 

పవమాననుతక్రీర్తి ప్రహ్హాదవరదా 

భవపితామహవంద్య (ప్రహ్హాదవరదా ॥ అనం ॥ 


బలయుక్తనరసింహ ప్రహ్లాదవరదా 

లలిత శ్రీ వేంకటా ద్రిప్రహ్లాదవరదా 

ఫలితకరుణారస ప్రహ్లాదవరదా 

బలివంశకారణ ప్రహ్హాదవరదా ॥ ఆనం ॥ 
సంపుటం-3-కీ- 502 


త 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంక్తీర్తనకొముది 
స్వరకర్త & గాయకులు : డి. పశుపతి 


232 


ఖైరవి రేకురాగం: ఖైరవి 


నీవేమి 'సేతువయ్య నీవు దయానిధి వందువు 
భావించలేనివారిపాప మింతేకాని 


పరమపద మొసలి పాపమడటచేనని 
చరమశ్టోకమునందు చాటితివి తొలుతనె 
నిరతిని భూమిలోన నీవల్ల దప్పు లేదు 
పరగ నమ్మనివారిపాప మింతేకాని 


నీపాదములకు నాకు నెయ్యమైన లంకెని 
యేపున ద్వయార్థమున నియ్యకొంటివి తొలుత 
దాపుగా నీవల్ల నింకం దప్పులేదు యెంచిచూచి 
పైపై నమ్మనివారిపాప మింతే కాని 


బంతి6 బురాణములను భక్తసులభు(డ నని 
అంతరాత్మ వీమాట ఆడితివి తొలుతనే 
ఇంతట శ్రీవేంకటేశ యేమి సేతువయ్య నీవు 
పంతాన నమ్మనివారిపాప మింతేకాని 


॥ పల్లవి ॥ 
ళా 


. నీవే || 


|| నీవే |1 


॥ నీవే [1 


సంపుటం-1-కీ-487 


శరన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తనకౌముది 


స్వరకర్త & గాయకులు : డి. పశుపతి 


శమాస్‌ 


అందరిబ్రదుకులు నాతనివే 
కందువెల్ల శ్రీకాంతునిదే 
'వేమరు జదివెడివి ప్రులవేదము 
సోము(మ?)కవైరియశోవిభవం 
శ్రీమించునమరలజీవనమెల్ల సు- 
ధామథనునిసంతతకరుణే 
హితవగు నిలలో నీసుఖమెల్లను 
దితిసుతదమనుయ దెచ్చినదే 
తతి తల్లిదండ్రి తానై కాచిన- 
రతి ప్రహ్లాదవరదునికృపే 
అలరినయమరేంద్రాదులబ్రదుకులు 
బలిబంధనుకృప. బరగినవే 
బలసీ మునులయాపదలు వాపుటకు 
బలునృపభంజను పరిఐతలే 
పూని యనాథుల పొందుగ6గాచిన- 
జానకీవిభునిసరసతలే 
నానాభూభరణంబులు నందుని- 
సూనుయ చేసినసుకృతములే 
తలకొని ధర్మము తానై నిలుపుట 
కలుషవిదూరునిగర్వములే 
నిలిచి లోకములు నిలిపినఘనుండగు- 
కలియుగమున వేంకటపతివే 


లేకురాగం : పొడి 


పల్లవి ॥ 
నార, 


1 అంద! 


॥ అంద ॥॥ 


॥ అంద॥ 


॥ అంద॥॥। 


1 అంద ॥ 


సంపుటం 1-కీ-335 


/ నేనోలరోగ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తనకౌముది 


స్వరకర్త & గాయకులు : డి. పశుపతి 


బోన్‌ఫురి 


హరినామము కడు నానందకరము 
మరుగవో మరుగవో మరుగవో మనసా 


నలినాక్షునిశ్రీనామము 

కలిదోషహరము కై వల్యము 
ఫలసారము బహబంధవిమోచనము 
తల(చవో తల(చవో తల(చవో మనసా 


నగధరునామము నరకహరణము 
జగదేక్రహితము సమ్మతము 

సగుణ నిర్గణము సాక్షాత్కారము 
పాగడవో పొగడవో పొగడవో మనసా 


కడగి శ్రీవేంకటపతినామము 
బడిబడీనే సంవత్కరము 
అడియాలంబిల నతిసుఖమూలము 
తడవవో తడవవో తడవవో మనసా 


జర్‌ ౫ 


234 


రేకురాగం : ఖైరని 


॥పల్లవి॥ 


॥1హరి॥ 


॥హరి॥ 


॥హరి॥ 
సంప్తుటం - 4 - కీర్తన - 409 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తనకౌముది 
స్వరకర్త & గాయకులు : డి. పశుపతి 


పాము లేకురాగం: వాట 


తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు 
మనసు చంచలబుద్ధి మానీనా పల్లవి ॥ 


జడ్డుమానవుయ చదువ యిదువ నాస 
వడ్డివారుగాకవదలీనా 
గుడ్డికుక్క సంతకుయోయి తిరిగిన 
దుడ్డుపెట్లేకాక దొరకీనా 11తన॥ 


దేవదూషకుట్టై తిరిగేటివానికి 
దేవతాంతరము తెలిసీనా 
శ్రీవేంకటేశ్వరు సేవాపరు యగాక 
పావనమతియ్బై పరగీనా 1॥తన॥ 
సంపుటం 1-కీ- 198 


సశయ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తనకౌముది 
స్వరకర్త & గాయకులు : డి, పశుపతి 


236 


జయంతశ్చీ రేకురాగం: మాళవిగౌళ 


నారాయణ నిను నమ్మిన నాకును 
మేరతో నీపాదమే గతి గలిగె పల్లవి॥ 


చింతాజలధుల! జిక్కీన దా(టించ 

నంతట నీపాద మదె తేప 

కాంతలమోహపుకట్లు దెంచ(గ 

పంతపునీపాదపరశవు గలిగె ॥నారా॥ 


అతిదురితప౦క మందిన( గడుగ(గ 

మితి నీపాదమే మిన్నేరు 

రతి( గర్భజ్ఞులు (ర్మాగ్ములు?) రా(జిన నార్బంగ 

వ్రతము నీపాదమే వానయిై నిలిచె నారొ॥ 


జిగినజ్ఞానపుచీథటి వాయ(గ 

తగు నీపాదముదయపు రవి 

నగు శ్రీవేంకటనాథ నన్నేలంగ 

మిగుల(గ నీపాదమే శరణంబు ॥నారా॥ 
సంపుటం - 4 - కీర్తన - 402 


శర 3 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంక్షీర్తనకౌముది 
స్వరకర్త & గాయకులు : డి. పశుపతి 


27 


పున్నాగనవరా౭ రేకురాగం : మాళవి 


వీండుగదే శేషుండు శ్రీవేంకటాద్రిశేషుండు 
పేడ్రుక గరుడనితో( బెన్నుద్దైనేషుండు ॥ పల్లవి ॥ 


వేయిపడిగెలతోడ వెలసినశేషుండు 
చాయమేనితళుకువజ్రాలశేషుండు 

మాయనిశిరసులపై మాణికాలశేషుండు 

యేయెడ హరికి నీడై యేలేటోషుండు ॥ వీండు ॥ 


పట్టపువాహనమైనబంగారుశేషుండు 

చుట్టుచుట్టుకొనినమించుల శేషుండు 

నట్టుకొన్న రెండువేలునాలుకలశేషుండు 

నెట్టన హరింబొగడ నేరుపరి శేషుడు ॥ వీండు ॥ 


కదిసి పనులకెల్ల గాచుకున్న శేషుడు 
మొదల దేవతలెల్లా మొక్కే శేషుడు 
అదె శ్రీ వేంకటపతి కలమేలుమంగకును 
పదరక యేపొద్దూ పానుపైన శేషుండు ॥1వీ(డు ॥ 
సంపుటం-3-కీ-365 
శయ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తనకౌముది 
స్వరకర్త & గాయకులు : డి. పశుపతి 


238 
బేహార్‌ రేకురాగం : బేహాగ్‌ 


నవనీతచోర నమో నమో 
నవమహిమార్షవ నమో నమో ॥ పల్లవి ॥ 


హరి నారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ 

నరసింహ వామన నమో నమో 

మురహర పద్మనాభ ముకుంద గోవింద 

నరనారాయణరూప నమో నమో ॥ నవ ॥ 


నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ 

నగధర నందగోప నమో నమో 

(త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక- 

నగరాధినాయక నమో నమో ॥ నవ ॥ 


వైకుంఠ రుక్మిణీవల్లభ చక్రధర 

నాకేశవందిత నమో నమో 

శ్రీకరగుణనిధి శ్రీ వేంకటేశ్ళర 

నాకజననుత నమో నమో ॥ నవ ॥ 
సంపుటం-3-కీ-24 


సనన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తనకౌముది 
స్వరకర్త & గాయకులు : డి. పశుపతి 


మధ్యమావతి 


త్వమేవ శరణం త్వమేవ శరణం 
కమలోదర శ్రీ జగన్నాథా 

వాసుదేవ కృష్ణ వామన నరసింహ 
శ్రీసతీశ సరసిజనేత్రా 
భూసురవల్లభ పురుషోత్తమ పీశ్ర- 
కౌశేయవసన జగన్నాథా 

బలభద్రానుజ పరమపురుష దుగ్ధ- 
జలధివిహార కుంజరవరద 
సులభ సుభద్రాసుముఖ సురేశ్వర 
కలిదోషహరణ జగన్నాథా 

వటపత్రశయన భువనపాలన జంతు- 
ఘటకారకరణ శృంగారాధిపా 
పటుతర నిత్యవైభవరాయ తిరువేం- 
కటగిరినిలయ జగన్నాథా 


రేకురాగం: శ్రీరాగం 


॥ పల్లవి ॥ 
ళా 


త్వమే॥ 


త్వమే॥ 


॥త్వమే॥ 


సంపుటం 1-కీ-323 


శరం 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్రనకౌముది 


స్వరకర్త & గాయకులు : డి పశుపతి 


క్యాసెట్‌నెం. 25 


అన్నమయ్య పదపారిజాతం' 





క! 


నొటి రేకురాగం : నాట 


పరిపూర్ణగరుడా ద్రిపంచాననం 
పరమం సేవే పంచాననం 


శూరదం స్హైగ్నికణ ఘోరపంచాననం 
పారీణచ(క్రధరపంచాననం 
వీరపంచాననం విజయపంచాననం 
భారభూభారహరసంచాననం 


దివిజపంచాననం తీవ్రనఖకాననం 
భవనాశినీతీరరంచాననం 
కువలయాకాశసంఘోషపంచాననం 
పవిశబ్దదంతరవపంచాననం 


శ్రీ వేంకటాఖ్యఘనశిఖరిపంచాననం 
పావనం పంచముఖపంచాననం౦ 
సేవిత ప్రహ్చాదసిద్ధి పంచాననం 
భావితం శ్రీయుక్తపంచాననం 


॥పలవి ॥ 
లు 


॥పరి॥ 


॥పరి॥ 


1పరి॥ 


సంపుటం 1-కీ -428 


సం 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదపొరిజుతం 
స్వరకర్త & గాయకులు : డి. పశుపతి 


242 


దఠాల్‌ రేళురాగం : అలిత 


బి 


అతడే పరబ్రహ్మ మతండే లోకనాయకు(- 
డతనికంటే మరి యధికులు వేరయ్యా ॥ పల్లవి ॥ 


కమలవాసిని లక్ష్మి కలదా యెవ్వరికైనాః 

గమలనాభునికి నొక్కనికేకాక 

కమలజాండైనబ్రహ్మ కలండా యెవ్వనినాభి- 

నమరవంద్యుండు మాహరికేకాక ॥ అత6€॥ 


అందరు నుండెడిభూమి యన్యులకు( గలదా 
అందపుగోవిందునికే ఆలాయంగాక 

చెందినభాగీరథి శ్రీపాదాలం గలదా 
మందరధరుండయినమాధవునికి(గాక ॥ అత(॥ 


నిచ్చలు నభయమిచ్చే నేరుపు యెందు(గలదా 
అచ్చుగనారాయణునియందేకాక 
రచ్చలశరణాగతరక్షణ మెందు గలదా 
తచ్చిన శ్రీవేంకటాద్రిదైవానకేకాక ॥ అత6॥ 
సంపుటం-3-కీ- 470 
౫న సను 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదపారిజాతం 
స్వరకర్త & గాయకులు : డి. పశుపతి 


24 


కల్యాణి రేకురాగం: ముఖారి 


సేవింతురా యితనింజెలంి పరు;లిట్లనే 
కొవించె మమ్మునెక్కడిదైవ మితయ ॥ పల్లవి ॥ 


పాలచవి యితడెజబుయ పాలయబవళించ గో- 
పొలుండని నే మితని భజియించ (గా 
పాలుపడి తల్లిచను యాలుసహితంబు నే- 
కాలమునుంబాపె నెక్కడిదైవ మితయడ ॥ సేవిం॥ 


పుట్టింప ందానె మజీ పురుషోత్తముడు మంచి- 
పుట్టు వొసగీననుచు బూజించలా 
పట్టుకొని మము.ెచ్చి బలిమి 6బుట్టువులెల్ల6 
గట్టిపెట్టించె నెక్కడిదైవ మితండు ॥ సేవిం॥ 


కర్మకర్తారు డని కడలేని పుణ్యముల- 
కర్మఫలములు దనకు (గైకొలువంగా 
కర్మగతి 6 దెచ్చి వేంకటవిభుండు మావుభయ- 
కర్మముల 6 జెరిచె నెక్కడిదైవ మితండు ॥ సేవిం॥ 
సంపుటం 1-కీ -293 


శశ గ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదపారిజాతం 
స్వరకర్త & గాయకులు : డి. పశుపతి 


244 
అలిత రేకురాగం : లలిత 


తెప్పగా మట్లేకుమీదం దేలాడువాండు 
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాండు ॥పల్లవి॥ 


మో6తనీటి మడుగులో యీంతగర చినవాండు 

పాంతగిలే నూతికిందంాయనివాయడ 

మూతి దోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాండు 

రోంతలైన పేగుల పేరుల( గలవాండు ॥తెప్ప॥ 


కోడికూంతనోరివాని కుజ్జతమ్ము. డైనవాండు 

బూడిది పూసినవాని బుద్దులవాండు 

మాడవన్నై లేటివెంట మాయల దగిలినవాండు 

దూడల నావుల. గాచి దొరలైనవాండు ॥తెప్పు! 


ఆకసానం బారేవూరి అతివల మానములు 

కాకు సేయువాండు తురగముపై వాడ 

ఏకమై వేంకటగిరి నిందిరారమణి( గూడి 

యేకాలముంబాయని యెనలేనివాయు. ॥తెప్పు! 
సంపుటం-క్‌ కీ-295 


తను గః 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదపారిజాతం 
స్వరకర్త : రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 
గాయకులు నడి. పశుపతి 


చర్‌ 
జంగరమూటి - లేకురాగరం : పొడీ 


దేవదేవోత్తమ తే నమో నమో 
రావణదమన శ్రీరఘురామా ॥ పల్లవి ॥ 


రవికులాంబుధిసోమ రామ లక్ష్మణా(గ్రజ 

భువి భరత శత్రఘ్నపూర్వజి 

సవనపాలక కౌసల్యానందవర్ధన 

ధవళాబ్దనయన సీతారమణా. ॥ దేవ ॥ 


దనుజసంహారక దశరథనందన 
జనకభూపాలకజామాత 
వినమితసుగ్రీవవిభీషణసమేత 
మునిజనవినుత సుముఖ సుచరిత్రా ॥ దేవ ॥ 


అసిలజవరద యహల్యాశాపమోచన 
సనకాదిసేవితచరణాంబుజ 
ఘనతరశ్రీవేంకటగిరినివాస 
అనుపమోదారవిహార గంభీరా ॥ దేవ ॥ 
సంపుటం-క-కీ-491 
లే 


క్యాసెట్‌ పేరు ; అన్నమయ్య పదపారిజాతం 
స్వరకర్త & గాయకులు : డి. పశుపతి 


246 


పావేరి రేకురాగం: శ్రీరాగం 


తలమేల కులమేల తసమే కారణము 
యెలమి హరిదాసులు యే జాతి య్రైననేమి ॥పల్లవి॥ 


కాకమువల్లంబుట్టదా ఘనమైన యశ్వత్థము 

దాకొని గుల్లలోంబుట్టదా ముత్తెము 

చౌకైన విషలతనే జన్మించదా నిర్విషము 

యేకడ మహానుభావు లెందు పుట్టి రేమి ॥1తలమే॥ 


బిడిపిరాళ్ళంబుట్టవా చెలువైన వజ్రములు 

పుడమి నీ[గలవల్లంబుట్టదా తేనె 

వెడయంబిల్లి మేనను వెళ్ళదాయెనా జవ్వాది 

వుడివోని పుణ్యు లెందు నుదయించి రేమి ॥తలమే॥ 


పంకములోబుట్టదా పరిమళసు దామెర 
పొంకపుంగీటకములందు పుట్టదాపట్టు 

కొంకక శ్రీవేంకటేశు 6 గొలిచినదాసులు 1" 
సంకలేని జ్ఞాను లెందు జనియించి రేమి 1తలమే॥ 


సంవుటం- 15 -ఠీ- 285 
షం 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదపారిజాతం 
స్వరకర్త & గాయకులు : డి పశుపతి 


247 


కేదార రేకురాగం: నాట 


ఇటు గరుడని నీ వెక్కినను 
పటపట దిక్కులు బగ్గనంబగిలె 
ఎగసినగరుడని యేపున 'ధాయని 
జిగిదొల త చబుకుచేసినను 
నిగమాంతంబులు నిగమసంఘములు 
గగనము జగములు గడగడ వడథె 


బిరుసుగ గరుడని పేరెము దోలుచు 
బెరసి నీవు గోపించినను 
సరుస నఖిలములు జర్జరితములై 
తిరుపున నలుగడ దిరదిరందిరిగె 
పల్లించిననీపసి యి గరుడనిని 
కెల్లున నీ వెక్కినయపుడు 
రుల్లనె రాక్షససమితి నీమహిమ- 
వెళ్లి మునుయదురు వేంకటరమణా 


॥పలవి ॥ 
చ 


ఇటు! 


ఇటు! 


1 ఇటు! 


సంపుటం 1-కీ -92 


శశ న్‌ 


క్యాసెట్‌పేరు.  : అన్నమయ్య పదపారిజాతం 
స్వరకర్త & గాయకులు : డి. పశుపతి 


248 


బిలహరి రేకురాగం: కురంజి 


మందరథధర మధుసూదన 
నందగోపనందనా ॥1 పల్లవి ॥1 


నరసింహ గోవింద నవనీతానంద 

హరిముకుంద నయనారవింద 

కరివరద గరుడగమనరూప 

గురుచాపా యదుకులదీపా ॥ మంద ॥ 


భవదూర భయహర పరిపూర్జామృత 

భవనపాలన సురపాలన 

భువనభూషణ పరపురుష పురాతన 

నవభోగా కరుణాయోగా ॥ మంద ॥ 


పంకజూసననుత భవ్యనిర్మలపాద- 

పంకజ పరమ పరాత్పర 

వేంకటశైలనివేశ శు- 

భంకరా క్షేమంకరా ॥ మంద ॥ 
సంపుటం-1-కీ-267 


సన ల 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదపారిజాతం 
స్వరకర్త & గాయకులు : డి. పశుపతి 


249 


కాపి రేకురాగం : కన్నడగౌళ 


విశ్వప్రకాశునకు వెలియేడ లో నేడ 
శాశ్వతున కూహింప జన్మమి డనేడ 
సర్వపరిపూర్డునకు సంచార మియనేడ 
నిర్వాణమూర్తికిని నిలయ మియనేడ 
వర్వీధరునకు గాలూ(ద నొకచోటేడ 
పార్వతీస్తుత్యునకు భావ మి డనేడ 
నానా ప్రభావునకు నడుమేడ మొదలేడ 
ఆననసహస్రునకు నవ్వలివ లేడ 
మౌనిహృదయస్థునకు మాటేడ పలుకేడ 
జ్ఞానస్వరూపునకుగాన విన నేడ 
పరమయోగీంద్రునకు పరులేడ తానేడ 
దురితదూరునకు సంస్తుతినింద లేడ 
తిరువేంకటేశునకు దివ్యవి[గ్రహమేడ 
హరికి నారాయణన కవు గాము లేడ 


॥1పలవి ॥ 
లా 


1 విశ్వ॥ 


1 విశ్వ॥ 


[1 విశ్య॥ 


సంపుటం 1-కీ -355 


శరం 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదపారిజుతం 
స్పరకర్త & గాయకులు : డి. పశుపతి 


250 


వీలాంబలి రేకురాగం: బొళి 


ఎండగాని నీడగాని యేమ్రైనయాని 
కొండలరాయ(డే మాకులదైవము ॥ పల్లవి ॥ 


తేలుగాని పాముగాని దేవపట్టయినంాని 
గొలిగాని ధూళిగాని కాని యేమ్హైనా 
కాలకూటవిషమైన గక్కునమింగిననాటి- 
నీలవర్థుటే మానిజదైవము ॥ ఎండ॥ 


చీమగాని దోమగాని చెల6ది యేమ్రైనగాని 
గొముగాని నాముగాని కాని యేమ్రైనా 
పాములనిన్నిటిమింగేబలుతేజిపైనున్న- 
ధూమకేతువే మాకు దొరదైవము 1 ఎండ।! 
పిల్లిగాని నల్లిగాని పిన్నయెలుకైనంాని 
కల్లగాని పొల్లగాని కాని యేమైనా 
బల్లిదు డ్రై వేంకటాద్రిపైనున్న యాత యే మ- 
మ్మెల్లకాలమును నేలేయింటిదైవము ॥ ఎండ! 
సంపుటం 1-కీ-214 
శరన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య పదపారిజాతం 
స్వరకర్త & గాయకులు : డి, పశుపతి 


ఉం 
ళా 
ర్త 
ఫ్‌తి 
లె 
ఖ్‌ 
ఆం 
కీ 


చ్తీ 
ళ్య 
"శే 
స్త 
షా 
ఇం 
ఇల్లై 
౦౮ 
ఖీ 


అన్నమయ్య 





కమాసప్‌ లేకురాగం: లలిత 


అవధారు రఘుపతి యందరిని జిత్తగించు 
యివల నిండె( గొలు విదె నదె సముఖా ॥ పల్లవి ॥ 


రామ రాఘవ రామభద్ర రామచంద్ర 

శ్రీమదయోధ్యాపతి సీతాపతి 

(ప్రేమ నారదుండు వాండీం బెక్కు రంభాదు లాడేరు 

మోమెత్తి కపులెల్టా మొక్కేరదివో ॥ అవ ॥ 


యినవంశకులజాత ఇన్షాకుతిలకా 

ఘనదశరథసుత కౌశికప్రియ 

మునులు దీవించేరు ముందట భరతు6 డదె 

వెనక లక్ష్మణుండు సీవించీ వింజామర ॥ అవ ॥ 


కందువ గౌసల్యాగర్భరత్నాకర 

చెందిన శ్రీవేంకటాద్రి శ్రీనివాసా 

సందడి( గుశలవులు చదివేరు వొకవంక 

చెంది నీరాజసము చెప్పరాదు రామా ॥ అవ ॥ 
సంపుటం-3-క్రీ-492 


శ యన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంక్తీర్తనరమణీయం 
స్వరకర్త & గాయకులు : నేదునూరి కృష్ణమూర్తి 


కల్యాణీ రేకురాగం; బౌళి 


రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు 
దీమువంటిబంట ననే తేజమే నాది 1పల్లవి॥ 


వారిధి దా౭టి మెప్పించ వాయుజుండ నేంగాను 

సారెంజనుల మెప్పించ శబరింగాను 

బీరాన సీత నిచ్చి మెప్పించ జనకుండ6ాను 

యేరీతి మెప్పింతు నన్ను యెట్ల6గాచేవో ॥రామ॥ 


ఘనమ్రై మోచి మెప్పించ గరుడుండ నేంగాను 

కొనంగామసుఖ మిచ్చు గోపికంగాను 

వినుతించి మెప్పించ వేయినోళ్ల భోగింగాను 

నినునెట్లు మెప్పింతు ననులాచేదెట్టా ॥రామ॥ 


నవ్వుచుంబాడి మెప్పించ నారదు(డ నేణాను 
అవ్వల6బ్రాణ మియ్య జటాయువు గొను 
యివ్వల శ్రీ వేంకటేశ యిటు నీకే శరణంటి 
రవ్వల నాతెరు విదె రక్షించే దెట్లో ॥రామ॥ 
సంపుటం- 1 5 -కీ- 26 
శరన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంక్షీర్తనవరమణీయం 
స్వరకర్త & గాయకులు : నేదునూరి కృష్ణమూర్తి 


మలహరి రేకురాగం : సాళంగం 


ఎదుట నున్నాయ వీడె యీబాలుయ 
మదిందెలియ మమ్మయేమరులో కాని ॥పల్లవి॥ 


పరమపురుషుండట పసులంగావె నట 

సరవు లెంచిన విన సంగతా యిది 

హరియే తా నట ముద్దు లందరికింజేసె నట 

యిరవాయ నమ్మసుద్దు లేంటివో కాని ॥ఎదుట॥ 


వేదాల కొాడయండట వెన్నలు దొంగిలె నట 

నాదించి విన్నవారికి నమ్మిక్రా యిది 

ఆదిమూల మిత౦డట అడికెల చాయ లట 

కా దమ్మయిీసుద్దు లెట్టికతలో కాని ॥1ఎదుట॥ 


అల బ్రహ్మతండ్రి యట యశోదకు బిడ్డండట 
కొలందొకరికింజెప్పంగూడునా యిది 

తెలిపి శ్రీ వేంకటాద్రి దేవు చ్రైనిలిచె నట 

కల దమ్మతన కెంతకరుణో కాని ॥ఎదుట॥ 


సంపుటం- 11 -కీ- 415 
శరం 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తనవరమణీయం 
స్వరకర్త & గాయకులు : నేదునూరి కృష్ణమూర్తి 


బహుదారి 


సకలశాంతికరము సర్వేశ నీపై భక్తి 
'ప్రకటమై మాకు నబ్బె బదికించు నిదియె 


మనసులో పాపబుద్ది మరి యెంతదల(చినా 
నినుందలంచినంతనే నీరౌను 
కనుంగొన్నపాపములు కడలేనివైనాను 
ఘనుండ నిన్నుంజూచితే కడకు( దొలయగును 


చేతనంటి పాతకాలు సేనగా నే(జేసినాను 
ఆతల నీకుమొక్కితే నన్నియుం బాయు 

ఘాతలః జెవుల వినలగా నంటినపాపము 
నీతితో నీకథవింటే నిమిషానం బాయును 


కాయమున చేసేటికర్మపుంాపములెల్ల 
కాయపునీముద్రలచే గక్కన వీడు 
యేయెడ శ్రీవేంకటేశ యేయేపాతకమైనా 
ఆయమైన నీశరణాగతిచే నణయ 


యనం 


లేకురాగం : పొడి 


॥ పల్లవి ॥ 
రొ 


॥ సక్‌ ॥ 


॥ సక ॥ 


॥ సక ॥ 
సంపుటం-3-కీ-377 


క్యాసెట్‌ పేరు ; అన్నమయ్య సంకీర్తనారమణీయం 


స్వరకర్త & గాయకులు : నేదునూరి కృష్ణమూర్తి 


256 
మణజీరంద్‌ రేకురాగం: గుండ క్రీయ 


జయజయ రామా సమరవిజయ రామా 
భయహర నిజభక్తపారీణ రామా ॥ పల్లవి ॥ 


జలధిబంధించినసౌమి(త్రిరామా 

సెలవిల్లువిరచినసీతారామా 

అలసు'గ్రీవునేలిన అయోధ్యరామా 

కలిగి యజ్ఞముగాచేకౌసల్యరామా ॥ జయ ॥ 


అరిరావణాంతక ఆదిత్యకులరామా 

గురుమౌనులను6 గాచేకోదండరామా 

ధర నహల్యపాలిటిదశరథరామా - 
హరురాణినుతులలోకాభిరామా ॥ జయ | 


అతి'ప్రతాపముల మాయామృగాంతక రామా 
సుతకుశలవప్రియ సుగుణ రామా 
వితతమహిమలశ్రీ వేంకటా(ద్రిరామా 
మతిలోనబాయనిమనువంశరామా ॥ జయ ॥ 
సంపుటం-3-కీ-300 
శనం 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంక్తీర్తనరమణీయం 
స్వరకర్త & గాయకులు : నేదునూరి కృష్ణమూర్తి 


ఉసేవి రేకురాగం: ముఖారి 


వెనకేదో ముందరేదో వెజ్టినేను నా- 
మనసుమరులు దేర మందేదొకో ॥పల్లవి ॥ 


చేరి మీందటిజన్మముసిరులకు నోమేరాని' 

యేరూపై పుట్టుదునో యెజంగ'నేను 

కోరి నిద్రించ6బరచుకొన నుద్యోగింతులాని 

సారె లేతునో లేవనో జాడ దెలియ నేను ॥వెన॥ 


__తెల్లవారినప్పుడెల్లా తెలిసితిననేంగాని 

కల్లయేదో నిజమేదో కాన నేను 

వల్ల చూచి కామినుల వలపించేయాని 

మొల్లమై నామేను ముదిసిన దెరంగ ॥వెన॥ 


పాపాలు చేసి మజచి బ్రదుకుచున్నాంయలాని 
వైపుగంజిత్రగుస్తడు వ్రాయు టెజం 

యేపున శ్రీ వేంకటేశు నెక్కడో వెతకేంగాని 

నాపాలిదైవమని నన్ను6గాచు టెజింయ .వెన॥ 


సంపుటం-2-కీ- 16 
శ శశ 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య సంకీర్తనరమణీయం 
స్వరకర్త & గాయకులు : నేదునూరి కృష్ణమూర్తి 


258 


రేకురాగం: శ్రీరాగం 


రామచంద్రు(డితండు రఘువీరుండు 
కామితఫలములియ్య. గలిగె నిందరికి ॥పల్లవి॥ 


గౌతముభార్యపాలిటి కామధేనువితండు 

ఘాతలః గౌశికుపాలికల్పవృక్షము 

సీత్రాదేవిపాలిటిచింతామణీత(డు 

యీత(డు దాసులపొలియిహపరదై వము ॥1రామ॥ 


పరగ సుగ్రీవుపాలిపరమబంధు డీతయు 

సరి హనుమంతుపాలిసామ్రాజ్యము 

నిరతి విభీషణునిపాలినిధానము 

గరిమ జనకుపాలిఘనపారిజాతము రామః 


తల(ప శబరిపాలితత్వపురహస్యము 

అలరి గుహునిపాలిఆదిమూలము 

కల(డన్నవారిపాలికన్ను లెదుటిమూరితి 

వెలయ శ్రీవేంకటాద్రివిభు! డీత6డు ॥రామ॥ 


క్యాసెట్‌ పేరు 


సంపుటం - 4 - కీర్తన - 147 


త యన్న 


: అన్నమయ్య సంక్తీర్తనరమణీయం 


స్వరకర్త & గాయకులు : నేదునూరి కృష్ణమూర్తి 


సింధుభైరవి రేకురాగం: దేవగాంధారి 


ఆదిదేవ పరమాతుమా 
వేదవేదాంతవేద్య నమో నమో పల్లవి ॥ 
పరాత్సరా భక్తభవభంజనా 
చరాచరలోకజనక నమో నమో 1 అది ॥ 
గదాధరా వేంకటగిరినిలయా 
సదానంద ప్రసన్ననమో నమో ॥ ఆది॥ 


సంపుటం 1-8-2809 


శశ 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంకీర్తనరమణీయం 
_స్పరకర్త & గాయకులు : నేదునూరి కృష్ణమూర్డి 


260 


రేవతి రేకురాగం : ముఖారి 
నానా6టీబదుకు నాటకము 
కానక కన్నది కైవల్యము ॥ పల్లవి ॥ 
పుట్టుటయు నిజము పోవుటయు నిజము 
నట్టనడిమిపని నాటకము 
యెట్టనెదుటం గల దీప్రపంచమును 
కట్టంగడపటిది కైవల్యము ॥ నానా(॥ 
కుడిచే దన్నము కోక చుట్టెడిది 
నడుమం'త్రపుపని నాటకము 
వొడిగట్టుకొనినవుభయకర సములు 
గడిదాంటినపుడే వ్రైవల్యము ॥ నానాం॥ 
తెగదు పాపమును తీరదు పుణ్యము 
నగి నగి కాలము నాటకము 
యెగువనె శ్రీవేంకటేశ్వరు. డేలిక 
గగనముమీందిది శ్రైవల్యము న. 
సంపుటం-3-కీర76 
శయ౫ి 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంక్తీర్తనరమణీయం 


స్వరకర్త & గాయకులు : నేదునూరి కృష్ణమూర్తి 


261 
జంరూటి రేకురాగం: మాళవి 


శరణుశరణు సురేంద్రసన్నుత శరణు శ్రీసతివల్లభా 
శరణు రాక్షసగర్భసంహర శరణు వేంకటనాయకా _ ॥ పల్లవి ॥ 


కమలధరుండును కమలమి(త్రుండు కమలశక్రుండు పుత్రుండు " 
'క్రమముతో మీకొలువు కిప్పుడు కొచినా రెచ్చరికయా ॥ శర ॥ 


అనిమిషేంద్రులు మునులు దిక్సతు లమర కిన్నర సిద్దులు 
ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా _ ॥ శర॥ 


ఎన్న(గల ప్రహ్హాదముఖ్యులు నిన్ను గొలువయ వచ్చిరీ 
విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచలనాయకా _ ॥ శర ॥ 
అన్నమాచార్యుల జీవితచరిత్ర 
పీఠిక పుట-67 
యయిన 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య సంక్తీర్తన రమణీయం 
స్వరకర్త & గాయకులు : నేదునూరి కృష్ణమూర్తి 


క్యాసెట్‌నెం.2 7 


పలుకుతేనెలతల్లి-! 








ఆనందఖైరవి రేకురాగం: ఆనందబైరని 
కంటి శుక్రవారము గడియ లేడింట 
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ॥ పల్లవి ॥ 
సొము లన్నీ కడంబెట్టి సొంపుతో గోణముగట్టి 
కమ్మని కదంబముకప్పు పన్నీరు 
చెమ శళోన వేష్టువలు జొము శ తల మొల చుట్టి 
తుమ్మెదమైచాయతోన నెమ్మదినుండే స్వామిని _ ॥ కంటి ॥ 
పచ్చకప్పురమె నూజీి పసిండిగిన్నాల నించి 
తెచ్చి శిరసాదిగ దిగ నలంది 
అచ్చెరపడిచూడ అందరికన్నుల కింపై 
నిచ్చమల్లై పూవువలె నిటు తా నుండే స్వామిని ॥ కంటి ॥ 
తట్టుపునుల కూర్చి చట్టలు చేరిచి నిప్పు 
పట్టి కరంగించి వెండిపళ్యాల నించి 
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది 
బిట్టువేడుక మురియుచుండే బిత్తరి స్వామిని ॥ కంటి ॥ 
అన్నమాచార్యుల జీవితచరిత్ర 
పీశ్రిక పుట-31 
గ. 


క్యాసెట్‌ పేరు... : పలుకు తేనెలతల్లి-1 
స్వరకర్త : నేదునూరి కృష్ణమూర్తి 


గాయకులు వజ బాలకృష్ణప్రసాద్‌ & విజయబాల 


శంకరాభరణం 


అలరులు గురియంగ్‌ నాడెనదే 
అలకల గులుకుల నలమేల్‌ మంగ 


అరవిరి సాబగుల నతివలు మెచ్చయ 
అరతెర మరంగున నాడెనదే 

వరుస పూర్వదువాళపు తిరుపుల 
హరి/గరలగింపుచు నలమేల్‌ మంగ 


మట్టపు మలపుల మట్టెల కెలపుల 
తట్టెడి నడపుల దాంటెనదే 

పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు 
అట్టిట్టు చిమ్ముచు నలమేల్‌ నుంగ 


చిందుల పాటల శిరి పాలయాటల 
అందెల మోంతల నాొడెనదే 

కందువ తిరువేంకటపతి మెచ్చంగ 
అందపు తిరుపుల నలమేల్‌ మంగ 


వ రయ 


264 


రేకురాగం : శంకరాభరణం 


॥పల్లవి॥ 
న! 


1అలరు॥ 


॥అలరు॥ 


॥అలరు॥ 
సంపుటం-ర్‌ కీ-24 


క్యాసెట్‌పేరు. : పలుకు తేనెలతల్లి-1 
స్వరకర్త : రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ 
గాయకులు _ : జి. బాలకృష్ణ ప్రసాద్‌ & ఎస్‌.పి. శ్రీదేవి. 


ఖైరవి రేకురాగం : ఖైరవి 


అమ్మమ్మ యేమమ్మ అలమేల్మంగ నాచారమ్మ 
తమ్మి యింట నలరుకొ మ్మా వో యమ్మా ॥ పల్లవి ॥ 


నీరిలోనాందల్లడించి నీకే తలవంచి 

నీరికిందా. బులకించి నీ రమణుండు 

గోరికొన( జెమరించిం గోపమేపచరించి 

సారెకు నీయల కిట్టె చాలించవమ్మా ॥ అమ్మ ॥ 


నీకుంగానె చెయిజాంచి నిండా( గోపమురే(భి 

మేకొని నీవిరహాన మేను వెంచేని 

యీకడాకడి సతుల హృదయమే పెరరేవీ 

నాకు మడిచియ్యనైనా నానతియ్యవమ్మా ॥ అమ్మ ॥ 


చక్క6దనములె "పెంచి సకలములగాలదంచి 
నిక్కపు వేంకటేశుండు నీకె పొంచేని 
మక్కువతో నలమేల్‌ మంగనాచారమ్మా నీ 
యక్కున నాతని నిట్టె అలరించవమ్మా ॥ అమ్మ ॥ 
సంపుటం-6-క్రీ-64 
గయల 


క్యాసెట్‌ పేరు. : పలుకు తేనెలతల్లి-1 
స్వరకర్త : రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ 
గాయకులు : జి. బాలకృష్ణ ప్రసాద్‌ & ఎస్‌.పి. శ్రీదేవి. 


పొడి 


చక్కని తల్లికి చాయబళా తన-- 
చక్కెరమోవికి చాణయుబళా 


కులికేటి మురిసెపు( గుమ శరింపు. దన-- 
సళుపు( జూపులకు చాంయగుబళా 

పలుకుల సొలపుల. బతితో. గసరెడి-- 
చలముల యలుకకు చాయుబళా 


కిన్నిరతో. బతి కెలన నిలుచు. దన-- 
చన్ను మెబుంగులకు చాయబళా 
ఉన్నతి. బతిపై నొరగి నిలుచుందన-- 
సన్నపు నడిమికి చాయబళా 


జందెపు ముత్యపు సరులహారముల-- 
చందనగంధికి చాయబళా. 

విందయి వేంకటవిభు6 బెనంచిన తన-- 
సందిదండలకు చాయబళా 


స యయ 


266 


రేకురాగం: పొడి 


॥పల్లవి॥ 
ళా 


॥చక్కని॥ 


॥చక్కని॥ 


॥చక్కని॥ 


సంపుటం-ర్‌ కీ107 


క్యాసెట్‌ పేరు. : పలుకు తేనెలతల్లి-1 
స్వరకర్త : రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ 
గాయకులు _ : జి. బాలకృష్ణ ప్రసాద్‌ & ఎస్‌.పి, శ్రీదేవి. 


267 


మధ్యమావతి రేకురాగం : అలిత 


చూడరమ శై సతులాల సోబాన( బాడరమ శై 
కూడున్నది పతిం జూడికుడతనాచారి ॥ పల్లవి 1 


శ్రీమహాలక్ష్మియట సింగారాల కేమరుదు 

కాముని తల్లియట చక్క6దనాల కేమరుదు 

సోముని తోబిట్టువట సొంపు గళ కేమరుదు 

కోమలాంగి యీ చూడికుడుతనాచారి ॥ చూడ ॥ 


కలశాబ్దికూంయరట గంభీరాల కేమరుదు 

తలథ లోకమాతయట దయ మరి యేమరుదు 
జలజనివాసియట చల్లందన మేమరుదు 

కొలందిమీర యీ చూడికుడుతనాచారి ॥ చూడ ॥ 


అమరవందితయట అట్టె మహి మేమరుదు 
అమృతము చుట్టమట ఆనందాల కేమరుదు 
తమితో శ్రీవేంకటేశుం దానె వచ్చి పెండ్డాడె 
కొమెరవయసు యీ చూడికుడుతనాచారి ॥ చూడ ॥ 
" సంపుటం-26-కీ- 246 


సన యు 


క్యాసెట్‌ పేరు... : పలుకులేనెలతల్లి-] 
స్వరకర్త : జి. బాలకృష్ణ ప్రసాద్‌ 
గాయకులు : జి. బాలకృష్ణప్రసాద్‌ & జి. రాధ 


268 
అభేరి రేకురాగం : శంకరాభరణం 


ఏమని పొగడుదుమే యిక నిన్నును 
ఆమనిసొబగులఅలమేల్మంగ ॥ పల్లవి ॥ 


తెలిగన్నుల నీతేటలేకదవే 

వెలయంగ విభునికి వెన్నైలలు 

పులకల మొలకలపొదు లివిగదవే 

పలుమరు! బువ్వులపానుపులు ॥ ఏమ 


తియ్యనినీమోవితేనెలే కదవే 

వియ్యపురమణుని విందు లివి 

ముయ్యకమూసిన మొలకనవ్వుగదె 

నెయ్యపుంప్రపునెరిబాగాలు ॥ ఏమ ॥ 


కైవసమగునీకా(గిలేకదవే 
శ్రీవేంకటేశ్ళరుసిరినగరు 
తావుకొన్నమీతమకములేకదే 
కావించిన మీకల్యాణములు ॥ ఏమ ॥ 
సంపుటం-18-కీ-538 
సయం 


క్యాసెట్‌ పేరు : పలుకుతేనెలతల్లి-] 
స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణ ప్రసాద్‌ 


సొమ లేకురాగం: పామంతం 


ఎటువంటి మోహమో యెట్టితమకమొ కాని 
తటుకనను దేహ మంతయు మజచెం జెలియ 


పలుకు(దేనెల గొసరి పసిండికిన్నైర మీంటి 
పలుచనెలుయున నిన్ను( బాడి పొడీ 

కలికి కన్నీరు బంగారుపయ్యద నొలుక 
తలయూంభి తనలోనె తలవంచు! జెలియ 


పడతి నీవునుం దాను పవళించుపరపుపై 
పొడముపరితాపమున( బొరలి పొరలి 

జడిగొన్న జవ్వాది జారుచెమటలం దోలి 
యుడుకునూరుపుల నుసురుసురాయె. జెలియ 


తావిచల్లెడిమోము దమ్మి గడు వికసించె 
లోవెలితినవ్వులను లోలి లోయి 
శ్రీవేంకటేశ లక్ష్మీకాంత నిన్ను గలసి 
యీవైభవము లందె నిదివో' 'ఏలియ 


తంల న 
క్యాసెట్‌ పేరు. : పలుకు తేనెలఠల్లి-] 
స్వరకర్త : సంగీతరావు 
గాయకులు వ బి బాలకృష్ణప్రసాద్‌ 


॥ పల్లవి ॥ 
రొ 


॥ ఎటు ॥ 


॥ ఎటు ॥ 


॥ ఎటు ॥ 


సంప్పటం-6-కీ-101 





ఉట! 


హిందోశ రేళురాగం : హిందోళ 


వచ్చెను అలమేలు మంగ ఈ 
పచ్చల కడియాల పణతి చెలంగ ॥॥ పల్లవి ॥ 


బంగారు చేదివిటీలు పూని 

శృంగారవతులు వేవేలు రాగా 

రంగైన వింజామరలు వీవ 

మాంగల్యలీల సొంపగు జవరాలు ॥ వచ్చెను ॥ 


పలుకుల తేనియ లొలుక చెంత 

చిలుకలు కలకల పలుక రవల 

గిలుకు పావలు ముద్దుగులుక మేటీ 

కలికి చూపుల మొనలు తళుకని చిలుక & వచ్చెను ॥ 


రంభాది సతులెల్ల చేరి ఎదుట 

గంభీర గతులను మీర నటనా 

రంభములను మేలుకోరి కొలువ 

అంభోజుక్షుడౌ వేంకటేశు నొయ్యారి ॥ వచ్చెను ॥ 


అన్నమయ్య సంక్షీర్తనాత్రిశతి-కీ-255 
సనన 


క్యాసెట్‌ పేరు : పలుకుతేనెలళల్లి -2 
స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణప్రసాద్‌ 


ధర్మవతి 


పభుని వినయములు వినవమ్మా నిను- 
నభయంబడిగీ నయ్యో తాను 


రహస్యమున శ్రీరమణుండు పంపిన 
విహరణలేకలు వినవమ్మా 
అహిపతిశయనంబతితాపంబై 
బహువేదనకగపడెనట తాను 


ఆదిమపతి నీ యడుగుల కెరగిన- 
వేదాంతరచన వినవమ్మా 
నీదయగానక నిమిషమె యుగమై 
ఖేదంబున నలణీనట తాను 


కింకరుండట నీ కినుకసేయలకు 
వేంకటపతిగతి వినవమ్మా 
సంకెలేక నీచనవున జగములు 
కొంకకిపుడె చేకొనెనట తాను 


న. 


272 


రేకురాగం: పొడి 


॥పల్లవి॥ 
శం: 


॥విభుని॥ 


॥1విభుని॥ 


1విభుని॥ 
సంపుటం-5 కీ-308 


క్యాసెట్‌ పేరు. : పలుకులేనెల తల్లి - 2 


స్పరకర్త : జ. మైథిలి 


గాయకులు ఏ శాంతి వెంకటకృష్ణన్‌ 


శుద్ధధన్యాపి రేకురాగం: పాళంగనాట 


పరమాత్ముం డైనహరి పట్టపురాణివి నీవు 
ధర మమ్ము విచారించందగు నీకు నమ్మా ॥ పల్లవి ॥ 


కమలజు( గన్నతల్లి కాముని గన్నతల్లి 

అమరుల గన్నతల్లి ఆదిమలక్ష్మి 

విమలపు నీపతికి విన్నపము "సేసిమము శై 

నెమకి యేలితి దయ నీకే తగునమ్మా ॥ పర ॥ 


కామధేను తోంబుట్టుగ కల్పకము తోయబుట్టుగ 

దోమటి చల్లనిచంద్రునితోయిట్టుగ 

నీమగనిపంపునను నిజసిరు లిచ్చితివి 

నేమపువితరణము నీకే తగునమ్మా ॥ పర ॥ 


పాలజధికన్యవు పద్మాసనవి నీవు 

పాలయండే శ్రీవేంకటపతిదేవివి 

యేలిన యితనిబంట్ల కీహపరా లిచ్చి మా- 

పాల. గలిగితివి సంబంధము మేలమ్మా ॥ పర ॥ 
సంపుటం-20-కీ-36 


౫౫% 
క్యాసెట్‌ పేరు. : పలుకుకేనెలతల్లి-2 
స్పరకర్త : నేదునూరి కృష్ణమూర్తి 
గాయకులు : జి. బాలకృష్ణప్రసాద్‌ & ఎన్‌.సి.శ్రీదేవి 


274 


ఖరహరప్రియ రేకురాగం: దేవగాంధారి 


హరి నిన్ను బిలిచీని అదిగో వమ్మా 
తెరమజ: గికనేల తియ్యవమ్మా ॥ పల్లవి ॥ 


చిత్తరు పతిమవంటి చెలియా 

యిత్తల పతికి విడి మియ్యవమ్మా 

కొత్తమెజు(గు( బోలిన కోమలి 

మొత్తమి కూరిమిపతిమోము చూడవమ్మా ॥ హరి ॥ 


బంగారుబొమ్మవంటి పడతి 

అంగవించి పతితో మాంటాడవమ్మా 

అంగజు శరమువంటి అతివె। నీకు 

నంగతన మిది యాల నవ్వవమ్మా ॥ హరి ॥ 


చంచుల చిగురువంటి జవ్వని 

కొంచక శ్రీవేంకటేశు. గూడితివమ్మా 

మించుంచమి శలోని యలమేలుమంగా 

యెంచి యిద్దరును మమ్ము నేలరమ్మా ॥ హరి॥ 
సంపుటం-26-కీ- 112 


సనన 
క్యాసెట్‌ పేరు. : పలుకుఠేనెలతల్లి-2 
స్వరకర్త : జి. బొలకృష్ణప్రసాద్‌ 
గాయకులు : జి బాలకృష్ణప్రసాద్‌ & ఎన్‌.సి. శ్రీదేవి 


అలిత లేకురాగం: అలిత 


జయలక్ష్మి వరలక్ష్మి సం[గ్రామవీరలక్ష్మి 
'ప్రియురాలవై హరికి6 బెరసితివమ్మా ॥ పల్లవి ॥ 


పాలజలనిధిలోని పసనైనమీయడ 

మేలిమితామరలోని మించువాసన 

నీలవర్డునురముపై నిండిననిధానమనై 

యేలేవు లోకములు మమ్మేలవమ్మా ॥ జయ ॥ 


చందురుతోడంబుట్టినసంపదలమెజుంగవో 

కందువ (బ్రహ్మలః గాచేకల్పవల్లి 

అందినగోవిందునికి అండనే తోడునీడవై 

వుందానవు మాఇంటనే వుండవమ్మా ॥ జయ ॥ 


పదియారువన్నెలతో బంగారుపతిమ 

చెదరనివేదములచిగురుంబోడి 

యెదుట శ్రీవేంకటేశునిల్లాలనై నీవు 

నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా ॥ జయ ॥ 
సంపుటం-19-కీ-520 


౫24 
క్యాసెట్‌ పేరు. : పలుకుకేనెలళల్లి-2 


స్వరకర్త 2. బాలకృష్ణప్రసాద్‌ 
గాయకులు :జి. బొలకృష్ణప్రసాద్‌ & ఎన్‌.సి. శ్రీదేవి 


276 
అభేరి రేకురాగం: సాళంగనాట 


పలుకుందేనెల తల్లి పవళించెను 
కలికితనముల విభుని. గలసినది గాన ॥ పల్లవి ॥ 


నిగనిగని మోముపై నెజులు గెలయలఈ జెదర 

పగలైన దాక జెలి పవళించెను 

తెగని పరిణతులతో దెల్లవాజీనదాయ 

జగదేకపతి మనసు జట్టిగొనె(గాన ॥ పలు ॥ 


కొంగుజాజీన మెజుంగు గుబ్బలొలయంగం దరుణి 

బంగారు మేడపై. బవళించెను 

చెంగలువ కను(గొనల సింగారములు దొలక 
నంగజగురునితోడ నలసినదికాన ॥ పలు ॥ 


మురిపెంపు నటనతో ముత్యాలమలంగుపై 


పరవశంబున దరుణి పవళించెను 
తిరువేంకటచలాధిపుని కౌటిటం గలసి 
యరవిరైనును( జెమట నంటినదికాన ॥ పలు ॥ 
సంపుటం-6-కీ-74 
తగన 
క్యాసెట్‌ పేరు : పలుకుతేనెలతల్లి-2 
స్వరకర్త : నేదునూరి కృష్ణమూర్తి 


గాయకులు : జి. బాలకృష్ణప్రసాద్‌ & ఎన్‌.సి. శ్రీదేవి 


కురంజి రేకురాగం: మంగళకౌళిక 


క్షీరాబ్ధికన్యకకు శ్రీ మహాలక్ష్మికిని 
నీరజాలయమునకు(యకును?) నీరాజనం ॥ పల్లవి ॥ 
_ జలజాక్షిమోమునకు జక్కవకుచంబులకు 

నెలకొన్న కప్పురపునీరాజనం 

అలివేణితురుమునకు హస్తకమలంబులకు 
నిలువుమాణిక్యములనీరాజనం ॥ క్షీరా ॥1 


చరణకిసలయములకు సకియరంభోరులకు 
నిరతమగుముత్తేలనీరాజనం 

అరిదిజఘనంబునకు నతివనిజ(నత?)నాభికిని 

నిరతి నానావర్షనీరాజనం ॥ క్షీరా 1 


“పగటు శ్రీవేంకటేశుపట్టపురాణియై 
నెగడుసతికళలకును నీరాజనం 
జగతి నలమేల శంగచక్క6దనముల కెల్ల 
నిగుడు నిజశోభనపునీరాజనం ॥క్షీరా ॥ 
సంపుటం-20-కీ-295 
న 
క్యాసెట్‌పేరు : పలుకుకేనెలతల్లి-2 


స్వరకర్త: కదయనల్లూర్‌ ఆర్‌, వెంకట్రామన్‌ 
గాయకులు. :శాంతి వెంకటకృష్ణన్‌ & బృందం 


క్యాసెట్‌నెం.2 9 


| 
| అన్నమయ్య వెంకటాద్రి నృసింహుడు | 
ఓ జీ 





279 


ఖైరవి 


చూడు.డిందరికి సులభుడు హరి- 
తోడునీడయగుదొరముని యితయ 


శ్రైవల్యమునకు 6 గనకపుతాపల- 
త్రోవై శ్రుతులకుందుదిపదమై 
పావన మొకరూసమై విరజకు 
నొవైయున్నాండిదెయితయ 


కాపాడ 1 లోకములకు సుజ్ఞాన- 
దీపమై జగతికిందేజమై 
పాపా అడథ (౧ భవపయోధులకు 
తేపై యున్నాండిదే యితడు 


కరుణానిధిరంగపతికి గాంచీ- 
వరునకు వేంకటగిరిపతికి 
నిరతి నహోబలనృకేసరికి 6 ద- 


రేకురాగం : ఖైరవి 


॥పలనవి | 
ళా 


చూడు ॥ 


చూడు ॥ 


తృరుండగు శఠగోప(0) ముని యితయ ॥చూడు॥ 
సంపుటం 1-కీ- 117 


శేరి 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య వెంకటాద్రి నృసింహుడు 
స్పరకర్త : రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 


గాయకులు జీ, బాలకృష్ణ ప్రసాద్‌ 


280 
బౌళరామక్రియ రేకురాగం : బౌళిరాను క్రీయ 


అభయదాయకుండ వదె నీవే గతి 
యిభరక్షక నను నిపుడు గావవే  1పల్లవి॥ 


భయహర దైతేయభంజన కేశవ 

జయ జయ నృసింహ సర్వేశరా 

నియతము మాకిదె నీపాదములే గతి 

(క్రియగా మమ్మేలి కింక లుడపవే ॥ అభ ॥ 


బంధవిమోచన పాపవినాశన 

సీంధురవరదా శ్రితరక్ష 

కంధరవర్డుండ గతి నీనామమె 

అంధకారముల నణ(ధి మనుపవే ॥ అభ ॥ 


దైవశిఖామణి తతచక్రాయుధ 
శ్రీవేంకటగిరి శ్రీరమణా 
సావధాన నీశరణ్యమే గతి 
వేవేలకు నావిన్నప మిదియే ॥ అభ ॥ 
సంపుటం-3-కీ- 420 
శని 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య వెంకటాద్రినృసింహుడు 
స్వరకర్త & గాయకులు : జి, బొలకృష్ణప్రసాద్‌ 


281 


అళాణా రేకురాగం: పొడీ 


నరసింహ రామకృష్ణ నమో శ్రీవేంకటేశ 
సరుగ నాశత్రుల సంహరించవే ॥వల్లవి॥ 


బావతిట్లకు శిశపాలుని( జంపిన- 

యేవకోపకా(డవు నే డెందు వోతివి 

నీవా(డనని నన్ను నిందించి (చే?) శత్రువును 

చావగొ, ట్టి వానినిట్టే సంహరించవే ॥నర॥ 


దాసుని భంగించేటి తరి గస్యః (పు౦ జంపిన 

యీసుకోపకా(డ వివు డెందువోతివి 

మేసుల నీలాంఛనాలు మించి నన్ను దూషించే 

సాసించి శత్రువును సంహరింపవే ॥నర॥ 


కల్లలాడి గూబయిల్లు గైకొన్న గద్దంజంపిన 

యెల్లగా(గ6 గోపకా(డ వెందువోతివి 

యిల్లిదె శ్రీవేంకటేశ యీ నీమీ(దిపాటలు 

జల్లన దూషించుశత్రువు సంహరింపవే ॥నర॥ 
సంపుటం - 4 - కీర్తన - 454 


శ్‌ శ ర 


క్యాసెట్‌ పేరు. : అన్నమయ్య వెంకటాద్రినృసింహుడు 
స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణ ప్రసాద్‌ 


292 


తీతిగౌక రేకురాగం: రామ శ్రీయ 


గరుడాద్రి వేదాద్రి కలిమి యీసె 
సిరులొస(గీ( జూడరో చింతామణి యీపె ॥పల్లవి॥ 


పాలజలధి( బుట్టిన పద్మాలయ యూపె 

లాలిత శ్రీనరసింహులక్ష్మి యీపె 

మేలిమి లోకమాతయై మించిన మగువ యీపె 

యీలీల లోకములేలే యిందిర యీపె గరు! 


ఘనసంపదలొస(గు కమలాకాంత యీపె 

మనసిజు( గనిన రమాసతి యీపె 

అనిశమ( బాయనిమహాహరిప్రియ యీపె 

ధనధాన్యరూపపుశ్రీతరుణి యాపె ॥గరు॥ 


రచ్చలవెలసినట్టిరమావనిత యీపె 

మచ్చికగకలయలమేల్‌(మంగ యీపె 

యిచ్చట వేంకటాద్రి నీ యహోబలమునందు 

నిచ్చచలూ! దావుకొనిననిధాన మీపె గరు! 
సంపుటం - 4 - కీర్తన - 522 


శరర 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య వెంకటాద్రినృసింహుడు 
స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణ ప్రసాద్‌ 


హంపర్వని రేకురాగం: శంకరాభరణం 


నమితదేవం భజే నారసింహం 
సుముఖకరుణేక్షణం సులభనరసింహం ॥ పల్లవి ॥ 


విజయనరసింహం వీరనరసింహం 
భుజబలపరాక్రమస్ఫుటనృసింహం 
రజనీచరవిదళనవిరాజిత నృసింహం 
సుజనరక్షకమహాశూరనరసింహం ॥నమి ॥ 


దారుణనృసింహం ప్రతాపనరసింహం 
చారుకల్యాణనిళ్ళలనృసింహం 

ధీరచిత్తావాసదివ్యనరసింహం 
సారయోగానందచతురనరసింహం ॥ నమి ॥ 


విమలనరసింహం విక్రమనృసింహం 
కమనియ్యగుణగణాకరనృసింహం 
అమితసు శ్రీ వేంకటాద్రినరసింహం 
రమణియ్యభూషాభి రామనరసింహం ॥నమి ॥ 
సంపుటం-3-కీ-కోడీ 
మ. 
క్యాసెట్‌ పేరు : అన్నమయ్య వేంకటాద్రి నృసింహుడు 
స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణప్రసాద్‌ 


రాగమాలిక 


ఘోరవిదారణ నారసింహ నీ- 
వీరూపముతో నెట్టుండితివో 


ఉడికెడికోపపుటూర్పుల6 గొండలు 
పొడివొడిమై నభమునకెగయ 
బెడిదపురవమున పిడుగులు దొరుగల 
యెడనెడ నీ వపు డెట్టుండితివో 


కాలానలములు గక్కుచు నయన- 
జ్యాలల నిప్పులు చల్లుచును 
భాలాక్షముతో బ్రహ్మాండకోట్ల- 
కేలికవై నీ వెట్టుం డితివో 
గుటగుటరవములు కుత్తికం గులుకుచు 
గిటగిటం బండ్డు గీయచును 

తటతటఈ బెదవులు దవడలు వణ(కల 
ఇటువలె నీ వపుడెట్టుండితివో 
గోళ్ళమెజు.గుల కొంకులపెదపెద- 
వేళ్ళ దిక్కులు వెదకుచును 

నీళ్ళతీగెలు నిగుడలో నోర ను- 

చ్చిళ్ళు గమ్మంగ నెట్టుండితివో. 
హిరణ్యకశిపుని నేపడంచి భయం- 
కరరూపముతోంః గడుమెరసి 
తిరువేంకటగిరిదేవుండ నీవిక 
యిరవుకొన్ననాం డెట్టుండితివో 


శర న 


రేకురాగం: వాంటి 


॥ పల్లవి ॥ 
న! 


॥ ఘోర ॥ 


॥ ఘోర ॥ 


॥ ఘోర ॥ 


॥1 ఘోర ॥ 


॥ ఘోర ॥ 
సంపుటం-1-కీ- 68 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య వెంకటాద్రి నృసింహుడు 
స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణ ప్రసాద్‌ 


మధ్యమావతి రేకురాగం : దేసాక్షి 


వేదములే నీనివాస మట విమలనారసింహా 
నాదప్రియ సకలలోకపతి నమో నమో నారసింహా . ॥పల్లవి॥ 


ఘోరపాతక నిర్థరణా కుటిలదైత్యదమనా 

నారాయణ రమాధినాయక నగధర నరసింహా 

నీరూపం బింత యంత యని నిజము దెలియరాదు 
యీరీతి ద్రివి[క్రమాకృతి నేచితి నరసింహా ॥వేదము॥ 


గోవిందా గుణగుణరహితా కోటిసూర్యతేజా 

శ్రీవల్లభ పురాణపురుషా శితనఖ నరసింహా 

దేవమిము బ్రహ్మాదులకును తెలియ నలవి గాదు 
భావించరగ ప్రహాదు నెదుటంబరగితి నరసింహా 1వేదము॥ 


దాసపరికరసులభ తపనచంద్రనేత్రా 


వాసవసురముఖమునిసేవిత వందితనరసింహా 
భాసురముగ శ్రీ వేంకటగిరి బాయనిదైవమ వటుగానా 
వోసర పు డేగితి విట్ట నహోబల నరసింహా ॥వేదము॥ 


సంపుటం- 15-కీ- 131 
శిశిర 


క్యాసెట్‌ పేరు : అన్నమయ్య వెంకటాద్రి నృసింహుడు 
స్పరకర్త జి. బాలకృష్ణప్రసాద్‌ 
గాయకులు ఐజి. మధుసూదనరావు & ఎన్‌.సి. శ్రీదేవి 


అనందలైరవి రేకురాగం : బొలి 


పొడరే సోబనాలు పడంతులాల 
వేడుక లిద్దరికిని వెలసె. జూడరే ॥ పల్లవి ॥ 


కొండలే పీటలుగాం గూచున్నా రెదురుబడి- 

నండటే నారసింహుండు నాదిలక్ష్మియు 

వెండిబైంినిండుకొన్న వేదాద్రిగరుడాద్రుల 

'పెండిలాడే రిద్దరును ప్రియముల జూడరే ॥ పొడ ॥ 


భవనాశిజలములం బాయక తోడ నీళ్లాడి- 

రివలా నవలా దాము యేటిదరుల 

జవళి మంచివూవుల సరిసేసలు వెట్టుచు 

తవిలి సుముహూర్తానం దప్పక చూచేరు ॥ పాడ ॥ 


పొందుగ6 గనకావతిభోగావతినదుల 

సందడివస౦ంతముగాం జల్టులాడుచు 

అందమై శ్రీ వేంకటాద్రి నహోబలాన నొక్ష- 

చందమున గూడి కూడి సరసములాడేరు ॥ పాడ ॥ 
. సంపుటం-18-కీ-ఉ6 
య శన 


క్యాసెట్‌పేరు : అన్నమయ్య వెంకటాద్రి నృసింహుడు 
స్వరకర్త : జి బాలకృష్ణ ప్రసాద్‌ 
గాయకులు : జి. బాలకృష్ణప్రసాద్‌ & బృందం, ఎన్‌.సి. శ్రీదేవి 


క్యాసెట్‌నెం. 30 


శ్రీనివాస శ్రుతిభూషణం 





208 
శుద్ధధవ్యాసి రేకురాగం : సామంతం 


తానే తొనే యిందరి గురుండు 
సానంబట్టీనభోగి జ్ఞానయోగి ॥పల్లవి॥ 


అపరిమితములైనయజ్ఞాలు వడి( జేయ! 

బ్రపన్నులకు బుద్ధి పచరించి 

తపముగా ఫలపరిత్యాగము సేయించు 

కపురుల గరిమల కర్మయోగి ॥తొనె॥ 
అన్ని చే(తలును బ్రహ్మార్చణవిధి( జేయ 

మన్నించు బుద్ధులను మరుగణజెప్పి 

వున్నతపదమున కొనర((6 గరుణించ (చు?) 

పన్నగశయనుండే బ్రహ్మయోగి ఫ్రై! 


తనర(గ6 గపిలుండై దత్తాత్రేయు(డై 

ఘనమైనమహిమ శ్రీవేంకటరాయంై 

వొనర(గ సంసారయోగము గృపసేయు 

అనిమిషగతుల నభ్యాసయోగి ॥తానె॥ 
సంపుటం - 4 - కీర్తన - 365 


శయన 


క్యాసెట్‌ పేరు ; శ్రీనివాస ప్రతిభూషణం 
స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణ ప్రసాద్‌ 


బిలహరి రేకురాగం : బిలహరి 

ఈత(డే హరుడు యీతండే యజుండు 

ఈశనికీ నీచే(తలెంత ఘనమటుగాన ॥పల్లవి॥ 

కడు( బెక్కు బ్రహ్మాండకటకములు సుడివడిన 

కడుపులో నిడుకొన్న ఘనుండు 

వెడలి పూతకిచంటివిషము దా(గినయంత 

వడి( దనకు నేమాయ వట్టీబూమెలు గాక ॥ఈత॥ 

ఎల్లజలధులు మిగిలి యేకమై పబ్బినపు 

డుల్లసిల్లుచు నీత6డుండు 

మల్లాడి యొక రెండు మద్దులు విరచినట్టి 

బల్లిదు(డవని నిన్ను( బరిణమింతురుగాన (క?) ॥ఈత॥ 

తిరువెంకటేశ్వరుండు దేవదేవోత్తము(డు 

పరిపూర్ణుం డచ్యుతుం డభవుండు 

శరణాగతుల రక్షసేయు (వా?)6డను మాంటి(?) 

గురుతుగా( దలపోసి కొనియాడ(గా వలసె ॥ఈత॥ 
సంపుటం - 4 - కీర్తన - 47 

(అనుబంధం) 
జగన 


క్యాసెట్‌ పేరు : శ్రీనివాస శ్రుతిభూషణం 
స్వరకర్త & గాయకులు : జి.బాలకృష్ణప్రసాద్‌ 


290 


హీిందోశ రేకురాగం: లలిత 


నారాయణ నీనామమె గతి యింక 
కోరికలు నాకు( గొనసాగుటకు ॥వల్లవి॥ 


పైపై ముందట భవజలధి 

దాపు వెనక( జింతాజలధి 

చాపలము నడుమ సంసారజలధి 

శేప యేది యివి తెగనీ(దుటకు 1నారా॥ 


పండె నెడమ బాపపురాళి 

అండ! గుడిని పుణ్యపురాశి 

కొండను నడుమ! ద్రిగుణరాశి - యివి 

నిండ( గుడుచుటకు నిలుకడ యేది ॥నారా॥ 


కిందిలోకములు కీడునరకములు 

అందేటిస్వర్గా లవె మీంద 

చెంది యంతరాత్మ శ్రీవేంకటేశ నీ- 

యందె పరమపద మవల మరేది ॥నారా॥ 
సంపుటం - 4 - కీర్తన - 388 


సరన 
క్యాసెట్‌ పేరు. : శ్రీనివాస శ్రుతిభూషణం 


స్వరకర్త : జి. బాలకృష్ణప్రసాద్‌ 
గాయకులు  : ఏన్‌.సి.శ్రీదేవి 


291 


దేజ్‌ రేకురాగం: లలిత 


అరసి నన్ను అాచినాతనికి శరణు 
పరము నిహమునేలేపతికిని శరణు ॥ పల్లవి ॥॥ 


వేదములుదెచ్చినట్టివిభునికి శరణు 
ఆదిమూలమంటేవచ్చినతనికి శరణు 

యేదెసాందానై యున్న యీతనికి శరణు 

శ్రీదేవిమగండైన శ్రీపతికి శరణు ॥ అర ॥ 


అందరికి. బ్రాణమైన ఆతనికి శరణు 

ముందు మూండుమూర్తులమూర్తికి శరణు 

దిందువడి దేవతలదేవునికి శరణు 

అంది మిన్ను నేలనేకమైనతనికి శరణు ॥ ఆర ॥ 


తానే చేతన్యమైనదైవానకు శరణు 
నానాబ్రహ్మాండాలనాథునికి శరణు 
ఆనుక శ్రీవేంకటాద్రియందునుండి వరములు 
దీనుల కిందరి కిచ్చే దేవునికి శరణు 1 అర ॥ 
సంపుటం-3-కీ- 374 
న యఖ 


క్యాసెట్‌ పేరు : శ్రీనివాసత్రుతిభూషణం 
స్వరకర్త ౨: జి. బాలకృష్ణప్రసాద్‌ 
గాయకులు  : జి. బాలకృష్ణప్రసాద్‌ &ఎస్‌.సి. శ్రీదేవి 


292 


మోహన రేకురాగం; సామంతం 


తత్తా తిగుడి దింధి తక డింధిం 
తిత్తి తిత్తితి తితి తితి తితి ॥ పల్లవి ॥ 


దానవవదననితానదాన సం 
ధాన రుధిరనిజపానమిదం 
నానాభూతగణానాం గొనం 
దీనజనానాం తిత్తితి తితి ॥ తత్తా ॥ 


విమతదనుజమత విభవపరిభవిత 

సమధికం తవ శౌర్యమదం 

(ప్రమదాభవ్యం (ప్రమదాభరణం 

తిమిరనిరసనం తిత్తితి తితి ॥ తత్తా॥ 


తిరువేంకటగిరి దేవనిధానం 

పరమామృతరసభాగ్య మిద౦ 

కరుణావరణం కమలాఘటనం౦ 

తిరొ తిరొ తిత్తితి తితి తితి ॥ తత్తా॥ 
సంపుటం-6-కీ-46 


శయనం 


క్యాసెట్‌ పేరు : శ్రీనివాస శ్రుతిభూషణం 
స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణ ప్రసాద్‌ 


మోహన రేకురాగం: శ్రీరాగం 


నమో నారాయణాయ నమః 

సమధికానందాయ సర్వేశ్వరాయ పల్లవి ॥ 
ధరణీసతీఘన స్తన్చైలపరిరంభ- 

పరిమళశ్రమజలప్రమదాయ 

సరసిజనివాసినీసరస ప్రణామయుత- 

చరణాయతే నమో సకలాత్మక్రాయ ॥నమో॥ 


సత్యభామాముఖాంచనప త్రవల్లికా- 

నిత్యరచన క్రియానిపుణాయ 

కాత్యాయనీస్తోతకామాయ తేనమో 

ప్రత్యక్షనిజపరబ్రహ్మరూపాయ 1నమో॥ 
దేవతాధిపమకుటదివ్యరత్నాంశుసం- 

భావితామలపాదపంకజాయ 

కైవల్యకామినీకాంతాయ తే నమో 

శ్రీవేంకటాచల శ్రీనివాసాయ 1॥నమో॥ 
పుటం 1-కీ -245 


న్‌ 


బి 
ర్త 


శరన 
క్యాసెట్‌ పేరు :  శ్రీనివాసశ్రుతిభూషణం 
స్వరకర్త: జ్ని బాలకృష్ణప్రసాద్‌ 
గాయకులు _ : జి బాలకృష్ణప్రసాద్‌ &ఎస్‌.సి. శ్రీదేవి 


204 
నటిహిందోకం రేకురాగం: దేసాళం 


రమణుండు పిలిచీని రావే చెలియ నీవు 
తమకమే వలెగాక తరుణులకు ॥ పల్లవి 1 


తలధద్యుకొల(ది మంచితనమే వలెంగాక 

చలపాదితనమేల సరసులకు 

వెలలేనిమాటల వినయమే వలెంగాక 

సాలపువెంగెములేల సుగుణులకు ॥ రమ ॥ 


కోటిసేయ వలపులు కుమ గరించవలెంగాక 

నీటుతో గర్వములేల నేర్చరులకు 

మేటిసరసములొడి మెజయ(వలెగాక 

జూటు6దనములే.టికి సొంపుదొరలకును 1 రమ ॥ 


నయగారితనమున నవ్వు నవ్వవలెంగాక 

రయమున దా(గనేల రసికులకు . 

నియతి నన్నేలినాండు నేండు శ్రీవేంకటేశుండు 

(క్రియతో వేసరనేల కిమ్ముల దేవుళ్లకు ॥ రమ ॥ 
సంపుటం-24-కీ-550 


తయన 


క్యాసెట్‌ పేరు : శ్రీనివాసశ్రుతిభూషణం 
స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణ ప్రసాద్‌ 


మోహన శేళురాగం: పాళంగం 


ఇదివో సుద్దులు యీరేపల్లెను 
కదిసి యిందరివీం గైకొనవయ్యా ॥ పల్లి ॥ 


పలచనిరెప్పలః బగటులు నెరప్పచు 

సొలసి నిన్నాకతె చూచెనటా 

తళుకులగోళ్ల దండె మీంటి యదె 

పలికి నిన్నాకతె పాడెనటా ॥ ఇది ॥ 


చనవులు నెరపుచు సన్న సేయుచును 

ననుపున నొక్కతె నవ్వెనటా 

చెనకి యొకతె యదె చిగురుగేదయల 

వెనకనుండి నిను వేసెనటా ॥ ఇది ॥ 


అదన నీవు నన్నలమిపట్టంగా 

కొదలి యొకతె గని గొణలెనటా 

యెదురనె శ్రీవేంకటేశ యొకతె నీ- 

చెదరినయలకలు చెరిగనటా 1 ఇది ॥ 
సంపుటం-22-కీ-77 


తగ ౫న 


క్యాసెట్‌ పేరు : శ్రీనివాస శ్రుతిభూషణం 
స్వరకర్త : జి. బాలకృష్ణప్రసాద్‌ 
గాయకులు : జి. బాలకృష్ణప్రసాద్‌ & ఎన్‌.సి, శ్రీదేవి 


286 
చక్రవాకం రేకురాగం: గుజ్జరి 


త్రికరణశుద్ధిగం జేసినపనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును 
వొకటి కోటిగుణింతంబగు మార్గములుండ6గ6 బ్రయాసపడనేలా 
॥పల్లవి॥ 


తనమనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి 
కనకబిందుయమునాగయాది ముఖ్య క్షే త్రంబుల సంతతమున్‌ 
దినకరసోమ గ్రహణకాలముల తీర్థాచరణలు సేసినఫలములు 
తను6దానే సిద్ధించును వూరకే దవ్వులు దిరుగంగ మజీయేలా ॥త్రిక॥ 


హరి యను రెండక్షరములు నుడివిన నఖీలవేదములు మంత్రములు 
గరిమ ధర్మశాస్త్ర పురాణాదులు క్రమమున. జదివినపుణ్యములు 
పరమతపోయోగంబులు మొదలగు బహుసాధనములసారంబు 
పరిపక్వంబై ఫలియించంగా బట్టబయలు వెదకంగనేలా  త్రిక॥ 


మొదల శ్రీ వేంకటపతికిని జేయెత్తి మొక్కిన మూత్రములోపలనే 
పదిలపుషోడశదానయాగములు పంచమహాయజ్ఞంబులును 
వదలక సాంగంబులుగా. జేసినవాయే కాండా పలుమారు 
మదిమదినుండే కాయక్లేశము మాంటికి మాంటికిందనకేలా 


॥1 త్రిక ॥॥ 
సంపుటం-22-క్రీ77 


సనన 


క్యాసెట్‌ పేరు ; శ్రీనివాసశ్రుతిభూషణం 
స్వరకర్త & గాయకులు : జి. బాలకృష్ణ ప్రసాద్‌ 


297 


శంకరాభరణం రేకురాగం: శంకరాభరణం 


వలపులు వలపులు వయ్యాళి 
చలమరి మరుండును సమేళి ॥పల్లవి॥ 


నెలతమోమునకు నీకనుచూపులు 

నిలువున ముత్తెపు నివాళి 

కొలికి మీరిన గురుకుచములకును 

తొలయ నీమనసు దువాళి ॥వలపు॥ 


వనితనిండు జవ్వన గర్వమునకు 
ఘనమగు నీరతి కరాళి 

వెనకముందరల వెల(దిమేనికి నీ 

పెనంగు గోరికొన పిసాళి వలపు! 


పడంతికోరికల భావంబునకును 

కడుంగడు నీతమి గయాళి 

చిడిముడి మగువకు శ్రీ వేంకటపతి 

విడువనికూటపు విరాళి 1వలపు॥ 


సంపుటం-7 -కీ- 2902 
న. 


క్యాసెట్‌ పేరు _ శ్రీనివాస్రుతిభూషణం 
స్వరకర్త & గాయకులు : జి, బాలకృష్ణ ప్రసాద్‌ 








